www .freegurukul.org 


ఇత్స్మాహో 


గురు నారద మహర్షి గురు వాల్మీకి మహర్షి 
గురు శుక మహర్షి గురు శ్రీకృష్ణ 


గురు దక్షిణామూర్తి 


గురు రామానుజాచార్యులు 


గురు ఆదిశంకరాచార్య 


యోగి వేమన 


గురు రాఘవేంద్ర స్వామి 


మపాశయ గురు రామకృష్ణ పరమహంస అమ్మ శారదా దేవి గురు వివేకానంద 


గురు విద్యాప్రకాశానందగిరి 


గురు భక్తివేదాంత ప్రభుపాద గురు మళయాళ స్వామి 


గురు లాహిరి 


గురు యోగానంద 


గురు చంద్రశేఖర పరమాచార్య 
గురు రమణ మహర్షి 


J ల నం. 


ళీ (జ్ర 


ICr 
A> 


Free Gurukul 


“ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌” ద్వారా విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య ఉచితంగా + సులభంగా + ఆకర్షణీయంగా i 
నాణ్యతతో కూడి అందించే సేవా కార్యక్రమంలో బాగంగా ఈ పుస్తకాన్ని భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌( డిజిటల్‌ లైబ్రరీ అఫ్‌ 
ఇండియా) నుంచి సేకరించి అందిస్తున్నాము. ఇందుకు మేము వారికి కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాము. 


సాయి రామ్‌ వారి సేవల విస్తరణలో బాగంగా ఈ ఫౌండేషన్‌ స్థాపించబడినది. ఈ స్వచ్చంద సంస్థ ద్వారానే అన్ని సేవలు 
అందించబడును. ఇటువంటి పుస్తకాలు మీరు వ్రాసినట్లయితే (లేక) సేకరిస్తే మాకు తెలియచేయండి. మేము ప్రతి విద్యార్థికి 
ఉచితంగా అందేలా చేస్తాము, తద్వారా ఉన్నత విలువలు, నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను మన దేశానికి అందించవచ్చు. మాతో 
కలిసి నవ భారత నిర్మాణ కార్యక్రమంలో పనిచేయుటకు, భాగస్వామ్యం అగుటకు ఆసక్తి ఉంటే సంప్రదించగలరు. 


ఈ గ్రంధాలను ఉచితంగా ఆన్‌ లైన్‌ లో చదువుటకు, దిగుమతి(డౌన్లోడ్‌) చేసుకొనుటకు గల మార్గాలు: 
1) భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌: Nttp://www.new.dli.ernet.in 
2) ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ వెబ్‌ సైట్‌ : wVYw.freegurukul.org 
3) సాయి రామ్‌ వెబ్‌ సైట్‌ : Nttps://sites.google.com/site/sairealattitudemanagement 
4) మొబైల్‌ ఆప్‌: ౧౫౪౪ GUrUkUl 


గమనిక: భక్తిజ్ఞాన,ధర్మ ప్రచారార్థం ఉచితంగా ఆB00k రూపంలో భారత ప్రభుత్వపు డిజిటల్‌ లైబ్రరీ సహాయంతో ఇవ్వడం 
జరిగింది. ఇది లాభార్జన దృష్టిలేని ఉచిత సేవ. ఈ సేవలో అంతర్జాలంలోని(ఇంటర్నెట్‌) లైసెన్సు / కాపీరైటు అభ్యంతరాలు లేనివి 
అనుకొన్న పుస్తకాలను గ్రహించటం జరిగినది. అనుకోకుండా ఏవైనా అభ్యంతరకరమైనవి ఉన్నచో మాకు తెలుప మనవి, వాటిని 
తొలగించగలము అని మనవి చేసుకొంటున్నాము. 


Website: www.freegurukul.org Mobile App: Free Gurukul email: support@freegurukul.org 


Facebook: www.facebook.com/freegurukul Help Line / WhatsApp: 904 202 0123 


“మన లక్ష్యం: విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య అనేది ఉచితంగా + సులభంగా + ఆకర్షణీయంగా + నాణ్యతతో కూడి అందరికి అందించబడాలి “ 


ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ - ౧/9౪ GUrUkUl Education Foundation 


సర్వం పరమాత్మ పాద సమర్పణమస్తు 


భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌ - డిజిటల్‌ లైబ్రరీ అఫ్‌ ఇండియా 


http://www.new.dli.ernet.in 


౨) Digital Library of India: In 


Digital Library of India 
Hosted by: Indian Institute of Science. Bangalore m co-operation with 
CMU, IIT-H, NSF, ERNET and MCIT for the Govt. of India and 21 major participating centres 


Vision Mission Goals Benefits Content Selection Current Status People Funding Copyright Policy EAQ REP 


tf morn 


Author 
Year| ito 
Subject Any Subject 7 


కహా 


Scanning Afiy Centre For the first time in history, the Digital Library of India is digitizing all the significant works of Mankind. 
es Ment 
Clear | Click Here to know More about DLI 
Books Journals Newspapers Manuscripts 
* Rashtrapati Bhavan ౨ INSA * Times ofIndia * Tamil Heritage 
క * CMU-Books * Indian Express Foundation 
Presentations and Report Dea * The Hindu * AnnaUniversity NeW! 
Statistics Report ఆ మ | * Deccan Herald 
Status Report * TTD.Tirupathi * Eenadu 
Feedback | Suggestions | * Kerala Sahitya ౨ Vaartha 
Problems | Missing links or Akademi 


Books 


Title పడ with. 
౩ 98 ౪ ఈ ౫: 17 


బందివదాంణంలామలంమణలణమణణలదమదణాదాది 


Year 
1850-1900 1901-1910 | 1911-1920 | 1921-1930 1931-1940 1941-1950 |  1951- | 


Click here for PDF collection 
DLLMIRROR at IUCAA Data Center PUNE 


Astrophysics| Biology | ey |_కకేంలాటంణ |. 28. |గంకుంగావటల స్తన 


Language 
[Sanskrit [ English | Bengal [ Hind | Kannada [ Marathi [ Tami | Telugu | Urdu | 


"కమ ఏంతటినీ ఆవరించాలి! ఇలా ల్‌ ీకవ్యాప్తమైన 


rr 


క సల దాక పోలదని ఇ... 


చెవులకు వినిపించకుండా కురుస్తూ, రోజూ పువ్వుల రాసుల్ని వికసింపజేసే 
మంచులాగా నిశ్శబ్దంగా జరగవలసి ఉంది. భారతదేశం నిరాడంబరంగా, 
లోకానికి మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చిన దానమిదే! 

మిత్రులారా! నేను అవలంబించే విధానాన్ని తెలియజేస్తాను వినండి. 
భారతదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ మన పారమార్థిక ధర్మాలను 
బోధించడానికి తగినవారుగా మన యువకుల్ని తయారు చేయడానికై 
భారతదేశంలో కొన్ని సంస్థలను నెలకొల్పాలి! ఇప్పుడు మనకు కావలసింది 
బలిష్టులు, జవసంపన్నులు, బుజువర్తనులు, ఆత్మ విశ్వాసపరులు అయిన 
యువకులు. అలాంటి వారు నూరుమంది దొరికినా, ప్రపంచం పూర్తిగా 
పరివర్తన చెందగలుగుతుంది!! 

ఇచ్చాశక్తి తక్కిన శక్తులన్నిటి కన్నా బలవత్తరమైంది. అది సాక్షాత్తూ 
భగవంతుని దగ్గరి నుండి వచ్చేదే కాబట్టి దాని ముందు తక్క్మినదంతా 
లొంగిపోవలసిందే. నిర్మలం, బలిష్టం అయిన “ఇచ్చ (సంకల్పం) 
సర్వశక్తిమంతమైంది. దానిలో మీకు విశ్వాసం లేదా? ఉంటే మీ మతంలోని 
మహోన్నత ధర్మాలను ప్రపంచానికి బోధించడానికై కంకణం కట్టుకోండి. 
ప్రపంచం ఆ ధర్మాల కోసమై ఎదురుచూస్తోంది. అనేక శతాబ్దాలుగా ప్రజలకు 
క్షుద్రసిద్దాంతాలు నేర్చడం జరిగింది. వారు వ్యర్థులని ప్రపంచమంతటా బోధలు 
జరిగాయి. ఎన్నో శతాబ్దాల నుండి వారు ఈ బోధనల వల్ల భయట్రాంతులై, 
పశుప్రాయులైపోతున్నారు. తాము ఆత్మస్వరూపులమనే మాటను వినడానికైనా 
వారెన్నడూ నోచుకోలేదు. “నీచాతినీచుడిలో కూడా ఆత్మ ఉంది. అది అమృతం, 
పరమ. పవిత్రం, సర్వశక్తిమంతం, సర్వవ్యాపకమైనది” అని వారికి ఆత్మను 
గురించి చెప్పండి. వారికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. శ 


మూలం: శ్రీ రామకృష్ణ ప్రభ - ఫిబ్రవరి 2014 


(వవంచ తౌలణు మవోనభ (వచులోజ 


న న ఆ. 


పురాణవాజ్బయము 


రచయిత 


డా॥ బీ, వి, స్ముబహ్మణ్యం 


రీడరు, తెలుగు శాఖ 
ఉస్మానియా విశ్వ విద్యాలయము 
హైదాబాదు, 


ఆంధ పదెశ్‌ సాహిత్య అకాడమి 


కళాభవన్‌ - హైదరాబాదు = £00004 


కముందువూట 


A 


ఎన్‌ ఏళ్ళుగా అనుకొంటున్న (పపంచ తెలుగు మహాసభలు జరుగ 
నున్న పర్యసమయం ఆసన్న మవుతున్న ది. [ప్రపంచంలోని తెలుగువారి (పతి 
నిధుఅందరిని ఒకచోట సమీకరించవలెనని పెద్దలందరూ కన్నకలలు ఫలిస్తున్న 
శుభసమయమిది. రాబోయే ఉగాది రెండు వేల అయిదు వందల సంవత్సరాల 
తెలుగు జాతి చర్మితలో మరపురాని మధుర ఘట్టము కాగలదు. 


(కీస్తు పూర్వం మూడవ శతాబ్దికి చెందిన శాతవాహన రాజుల కాలం 
నుండి తెలుగు (పజలకు ఒక విశిష్టమైన చరిత ఉన్నది. భారత దేశంలో 
తెలుగు మాట్లాడే పజలు దాదాపు ఐదు కోట్టకు పైగా ఉన్నారు. హింది 
మాట్లాడేవారి తరువాతి స్థానం తెలుగువారిది. బౌద్ధ పూర్వ యుగంనుంచి ఇటీవల 
బీటిష్‌ సాయాజ్య పరిపాలనాయుగం వరకూ తెలుగువారు పెద్ద ఎత్తున 


కజక్‌! 


విన 


(పపంచం నలుమూలలకూ వలస వెళ్ళడం జరిగింది. అట్లా వెళ్ళిన తెలుగువారు 
తమ భాషా సంస్కృతి సంపదాయాలను ఆయా జాతీయ జీవన విధానాలతో 
మేళవించి, వాటిని సుసంపన్నం చేస్తూఉన్నారు. 


[పపంచ తెలుగు మహాసభల (ప్రధాన లక్ష్యం తెలుగు పజల, తేలుగు 
అభిమానుల (పతినిధులను ఒక వేదికమీద సమావేశపర్చడం. జాతీయ అంతర్జా 
తీయ సాంస్కృతిక రంగాలలో తెలుగువారు చేయవలసిన కృషినిగూర్చిచర్చించి 
నిర్ణయించుకోవడానికీ, తద్వారా వివిధ చై తన్య్మసవంతులను ఏకోన్ముఖంచేసి 
మన సాంస్కృతిక సంబంధాలను దృఢ తరం చేసుకోవడానికి ఈ మహాసభలు 
ఆర్య మైన భా వసమైక్యతకు పాతీపదికలై. తెలుగు జాతిని సమైక్యం చేయగల 
వనీ, ఆ విధంగా జాతీయ అభ్యుదయానికి తోడ్పడగలవనీ విశ్వసిస్తున్నాను. 


1976 ఏపిల్‌ 12వ తేదీన తెలుగు ఉగాది రోజున |పారంభమై ఓక 
వారం రోజుల పాటు జరిగే ఈ మహాసభలలో వివిధ దేశాల నుంచి, వివిధ 


రాష్ట్రాల నుంచీ, యునెస్కోోవంటి ఆంతర్జాతీయ సంస్థల నుంచి విచ్చేసిన (పము 


ఖులు (పతినిధుయగానో, పరిశీలకులుగానో పాల్గొంటారు, ఈ మహాసభల సమ 
యంలో చర్చాగోస్టులు, పదర్శనలు, పచురణలు మొదలై న కార్య|కమాలు 
జరుగుతాయి. దేశ విదేశాలలోని తెలుగువారి సంస్కృతి, తెలుగు భాషా సాహి 
త్యాల కళల అభివృద్ధి, వైజ్ఞానిక సాంకేతిక (పగతి మొదలైన విషయాలపై 
అరా గోష్టులు జరుగుతాయి. తెలుగువారి సాంస్కృతిక వెద 
కోణాలనుంచి (పస్పుటంచేసే ఒక పదర్శన ఏర్పాటు అవుతున్నది. తెలుగు 
వారి సమ్మగ స్వరూపాన్ని సందర్శించడానికి వీలైన సంయ్య్రగహాలయాన్ని 
(మ్యూజియంను)స్త్థాపించడానికి ఈ |పదర్శన బవీజభూతమవుతుంది. తెలుగువారి 
సంస్కృతిని నిరూపించే సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజులపాటు 
సాగుతవి. తెలుగు పజల సంస్కృతి సం[పదాయాలను విశదంచే సే (పత్యేక 
సంచికలు తెలుగు, ఇంగ్లీమ, హిందీ, ఉద్ద భాషలలో విడుదల ఆవుతాయి. 
ఈ కార్య|క మాలలో భాగమే ఈ (గంథ| పచురణ. 


తెలుగు (ప్రజలు భాష, సాహిత్యం, చరిత, సంస్కృతి, కళలు మొద 
లైన వివిధ రంగాలలో సాధించిన ఘనవిజయాలను విళదంశేసే (గంథాలు 
అనేకం ఈ మహాసభల సమయంలో విడుదల ఆవుతాయి. ఈ 
రచించి, సకాలంలో మాకు అందించిన రచయిత అందరకూ నా కృతజ్ఞతలు. 
ఈ గంథాలను (పచురించే భారం వహించడానికి ముందుకు వచ్చిన అకాడమీ 
అధినేతలను అభినందిస్తున్నాను. _ తెలుగువారి విశిష్టతలను విశదంచేసే ఈ 
(గంథాలు సహృదయులందరి ఆదరణ పొందగలవని విశ్వసిస్తున్నాను. అయితే, 
ఇంత మాతం చేతనే (పపంచ తెబుగు మహాసభల ఆశయాలు సఫలం కాగల 
వని నేను అనుకోవడంలేదు. చేయవలసినవి ఇంకా ఎంతో ఉంది. ఈ మహాసభల 
సందర్భంగా నెలకొల్పబడనున్న “అంతర్జాతీయ తెలుగు ఏిజ్ఞాన సంస్థ మహా 
సభల ఆశయసాధనకు పూనుకొనడమేకాక జాతీయ అంతర్జాతీయ సాంస్కృతిక 
సంబంధాలను దృఢతరం చేయగలదని నమ్ముతున్నాను. 


(గంథాలను 


జలగం వెంగళరావు 
అధ్యక్షులు 
పపంచ తెలుగు మహాసభలు. 


హస క అలం ప 


ల వాయ... 


సహసా9బ్దాలుగా _(పవర్థమానమగుచున్న తెలుగు సంస్కృతిని తెలుగు 
దేశపు నలుచెరగుల పరిచితము చేయు సంకల్పముతో 1975 సంవత్సరమును 
తెలుగు సాంస్కృతిక సంవత్సర ముగ ఆం[ధపదేశ్‌ [ప్రభుత్వము పకటించినది, 
అందుకు అనుగుణమైన కార్మ[కమాలను నిర్వహింప జేయుటయేగాక, (పపంచ 
ములోని వివిధ దేశాలలో వసించుచున్న తెలుగువారి సాంస్కృతిక పతినిధు 
లందరును ఒకచోట సమావేశమగు వసతిని కల్పించుటకై 1975, ఏపిల్‌ 12 
(తెలుగు ఉగాది) మొదలుగ (పపంచ తెలుగు మహాసభలు హైదరాబాదున జరుగు 
నటుల |పభుత్యము నిర్ణయించినది. అందుకు ఒక ఆహ్మానసంఘము ఏర్పాటయి 
నది. ఆంధ పదేశ్‌ (పభుత్వ ముఖ్యమం తతి మాన్యశ్రీ జలగం వెంగళరావుగారు 
ఆ సంఘమునకు అధ్యక్షులు; విద్యాశాఖా మంతి మాన్య ప్ర ముడలి వెంకట 
కృష్టారావుగారు దాని కార్య నిర్వాహకాధ్యక్షులు: ఆర్థిక మంతి మాన్య(్రీ పిడతల 
రంగారెడ్డిగారు ఆర్థిక, సంస్థా కార్య కమాల సమన్వయ సంఘాల అధ్యక్షులు. 


ఆ సంఘము (పపంచ తెలుగు మహాసభల సందర్భమున వచ్చువారికి 
తెలుగుజాతి సాంస్కృతిక వైభవమును తెలియజేయుటకు అనువుగ ఆం ధభాషా 
సాహిత్య, కళా చర్మితాదికములను గురించి ఉత్తమములు పామాణిక ములు 
నగు కొన్ని లఘు (గంథములను (పకటించ వలెనని సంకల్పించి, ఆ కార్య 
సిర్యహణకై 44 మంది సభ్యులు కల ఒక విద్వత్‌ సంఘమును, శ్రీ నూకల 
నరో త్తమరెడ్డిగారి అధ్యక్షతన నియమించినది. ఆ విద్వత్‌ సంఘము ఆ లఘు 
(గంథముల వస్తువుల నిర్దేశించి వాని రచనకై ఆయారంగములందు పేరుగనిన 
పముఖులను రచయితలుగ యెన్నుకొనినది. ఈ విధముగ సిద్ధమైన (గంథ 
ములలో భాషా. సాహిత్య, చార్మితక విషయములకు సంబంధించిన వానిని 


(పకటించు బాధ్యతను ఆంధ్రపదేశ్‌ సాహిత్య ఆకాడమీ వహింప వరిసినదిగ 
పపంచ తెలుగు మహాసభా కార్యనిర్వాహకాధ్యక్షులు మాన్యథ్రీ మండలి 
వెంకట కృష్ణారావుగారు ఆకాడమీని కోరిరి. మహాసభా సఫలకకొర కై కృషి 
చేయు సంకల్పంతో ఈ బాధ్యతను వహించుటకు అకాడమీ సంతోషముతో 
అంగీకరించినది. 


ఆ విధముగ [పకటింపబడిన [గంధ శ్రేణిలో “పురాణ వాజ్మయము' అను 
ఈ |గంథమును, రచించిన డాక్టర్‌ జి, వి. సుబహ్మణ్యంగారు ఆంధ పాఠక 
లోకమునకు సుపరిచితులు. వారికి మేము కృతజ్ఞతా బద్ధులము. [గంథమును 
నిర్దష్టముగ, చక్కగ మ్యుద్రించిన మురశీ పవర్‌ (పెస్‌వారికి మా కృతజ్ఞత, 


హైదరాబాదు దేవులపల్లి రామానుజరావు 
తేది, 15-8-76. కార్యదర్శి 
ఆంధ్రపదేశ్‌ సాహిత్య ఆకాడమీ. 


ట్య 
హా 


అమన నాల ఊఉ ఆఅ గై. హో 


అను కవముణిక 


థరొాణములు 

జైన ఫ్రరౌశ యులు 

న్లరతొం [లో దోళి శ్రరౌాజయు 
భ్రరౌణ రొబి|తీయము 

(పథ్‌ మాం [ధ్‌ మవోల్రురాణము 
అం [ధమవోఖాగవనతము 
మవోవ్రరాశాచువాదోము 
భ్రురొజ ఖఅండాచువాదోయు 
వరిలివ్టము 

భ్రురాజణములు కాని శ్రురౌజయులు 


థ్రీ 
పురాణవాజ్బయము 


పురాతత్వ జిజ్ఞాసువు లైన ఆర్షమనీషులు సర్జ్మపతిసర్గాది మహావిషయ. 
ములను | పతిస్కృతి పరమార్థానుసంధానవృత్తు లె భావించి, దర్శించి, వానిని 
చతుర్వర్గఫలోపాత్త ము లగునట్టు మ్మితసమ్మితములుగా [పపంచించిన సంహితా 
స్వరూపములు పురాణములు. అనంతకాలస్వరూపురై , సృష్టిస్థితిలయాత్మక 
మైన విశ్వసంసార చ|క్ర పరిభ్రమణమునకు సాక్షీభూతు డగు పురాణపురుషని 
పరతత్ర్య (పతిపాదనము పరమ [పయోజనముగా నెంచుకొని తదర్థమును (తివిధ 
కాషల నా శయించి వ్య క్రీకరించు సారస్వతమూర్తులు పురాణములు! ఆగమార్భ 
జల సేచనముచే భారతీయ హృదయ కే తముల నార్దీ9కరించి, ఆర్ష సంస్కృతి. 
సస్యములను పండింప నేర్పరచిన రస|పవాహములు పురాణములు! అపార 
కథానిధులను చూపి మురిపించుచు, అమూల్యకా స్త్ర విధులను చెప్పి యొప్పించుచు. 
కవిరసిక ముముక్షు జనములయొక్క రచనా (ప్రసంగ వ్యాసంగముల నుపలా 
లించు మాతృమూర్తులు పురాణములు; 


భారత దేశమున సంస్కృతభాషలో వెలసిన సాహిత్య ప్మకియ లన్నిం 
టిలో (పజల కత్యంక సన్నిపొత మైన పక్రియ పురాణము. వేద ధర్మము 
భారతీయ సంస్కృతికి మూలకందము. దానిని లోకమున సుపతిష్టిత మొన 
ర్చుట కేర్పడిన సులభసాధనములు పురాణములు. అందువలననే “వేదాః (పతి. 
న్టితా స్సర్వే పురాణేష్వేవ సర్వదా'” అని నారదీయ మహా పురాణమును, 
“వేదాః (పతిస్టితా స్సర్వ పురాణే న్మాత సంశయః” అని స్కాాందమును వక్కా_ 
ణించినవి. ఈ సత్యమునే “ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్‌” 
అని మహాభారతము చాటి చెప్పుచున్నది, 


సంస్కృతి వీజములు మొల కెత్తుట కనువైన క్నేతము సమాజము. 
సమాజ జీవితమున వేదధర్మ మునకు సంబంధించిన విజ్ఞానము వికసింపవతె 


ప్ప పురాణ వాజ్ఞంకుము 
నన్నచో సాహిత్య మొక శ క్రిమంత మైన సాధనమని మన ప్రాచీనులు గుర్తించిరి. 
మానవటీవిశ మంతయు చతుర్విధ పురుషార్థ సాధనయె పరమార్థముగా కలిగి 
యున్నది. ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థములు. ధర్మము మిగిలిన 
మూడింటికి మూలము- ఆర్థకామములు సమాజాభ్యుదయ సాధనములు. మోక్షము 
మానవు డధిరోహించు జ్ఞానశిఖరము. పురుషార్థ సాధన లక్ష్యముతో సమాజము 
కియా శీల మైనప్పుడు ధర్మము మానవశీలమునకు నిర్దుష్టమైన మార్షముడు 
కుడు మితచ్‌ విశ్వ శేయోచదృక్పృథము నలవరచును. “ఆత్మవత్‌ సర్వభూతాని 
అను విశ్వజనినమైన సంసారమును పరిమళింపజేయును. ఆ సంస్కార ముతో 
వరించు సామాజికుడు ఆర్థార్డనము నందును, కామపురుషార్థ సాధనమునండును 
వ్యక్తితో పాటు సమాజము కూడ (శేయోమార్గమున ఆభ్యుదయము నాధింపవలె 
నని కృషి చేయును. చివరకు ముముక్షువు సెతము తాను సాధించిన జ్ఞానా 


sr) 


శె 


లా 


మృత మును జనావళికి పంచి పెట్టి సమాజ క ల్యాణమునకు సాధనభూతు డగును, 
సమాజమునందిట్లు వ్యవస్థిత మెన సర్వవిధ మానసిక |పవృత్తుల ధర్మ చైత 
.న్యము నుపలక్షించి తీర్చిదిద్దబడిన సాహిత్య (ప్మకియ పురాణము, 


పురాణ మనగా ప్రాచీన మని అర్థము. బుగ్వేదమున పురాతన మను 
'ఆర్థమున పురాణశబ్దము నిశేషణముగా వాడబడి యున్నది. అథర్వ వేదమున 
“పూర్వకథ' “ప్రాచీన కథ అమ అర్థము నిచ్చు విశేష్యముగా కూడ (_పయోగింప 
బడినది. బుక్సామములును, ఛందస్సులును, పురాణమును, యజుస్ఫూ[తము 
లతో కలిసి పవ్మిత సవనోచ్చిష్టము నుండి జన్మించిన వనియు, రుదుడు 
.ల్ఫుహద్దిశ యగు ఈశాన్య మునకు కదలిపోగా అతనివెంట ఇతిహాసము, పురాణము 
గాథలు, నారాశంసలు కదలిపోయె ననియు అథర్వ వేదమున |పస్తావింపబడి 
యుండుటచే! ఆ వేదకాలమున పురాణ మితిహాసాదులతో పా బొక సార స్వత 
ప్రక్రియగా గుర్తింపబడె ననియు, పురాణములు వేదములవలె |పాచీనము లనియు 
1. *“బుచః సామాని ఛందాంసి పురాణం యజుషా నవా। ఉచ్చిష్ట క ఖై గే 

సశ్వే దివి దేవాదివి[ శివః అథర్వ వేద. శప 7.24. 

క్‌ బృవాతీందిళ మనువ్యచలత్‌ । త మితివోనళ్చ పురాణం చ 

గా థాశ్చ నా రాళశంసీ శ్చానువ్యుచలన్‌ ॥ ఇతి వోనస్య చ వై పురాణగ్య 

చ గాథానాం చ నొారాశంసీనాం చ (పియంభఛామ భవతి య ఏవం 

జేద'-అథర్య'వేద. XV. 6.10-11. 


“వురాణ వాజ్రియము 


తెలియుచున్నది. శతపథ |బాహ్మణమునందును, ఉపనిషత్తులందును (పాచీన 
గాథలను వర్ణించునవిగా పురాణములు పేర్కొనబడినవి. ఆ తరువాత నిఘం 
టువులు, పురాణములు ఒనర్చిన పురాణ శబ్బనిరుక్తులు దాని కుపబలకముగా' 
నున్నవి. వానివలన పురాణములన పపము న పుట్టిన వనియుి పాచినవిషయ 
ములను తమయందు పొందుపరచుకొనిన వనియు,* [పాచీన కాలమున నవిన 
ములుగా నుండిన వనియూీ పురావిషయములందు జీవించెడి వనియ,* పాకిన 
విషయాభిరతి కలిగిన వనియు,” పురాతన కల్పవస్తుక ము అనియు ఏర్పడు 
చున్నది. 

రాణ మనగా పురాతన వస్తు సంబంధి యని తేలినది. అది యొక్క. 
a లక్షణ మైనచో ఇతిహాసముకూడ అటువంటిదే. “ఇతిహాసం 
ఎత) మ్మని అమరసింహుడు. “ఇతివొస:ః- ఇతి హ పారంపర్యోపదేశ 


జాలి 


tA 


es 0% 
le» q § 


(| 


మ్‌ ఆస ఆధారే ఘజ్‌. ధర్మార్థ కామమోక్షాణాం ఉపదేశ సమన్వితమ్‌. 
రఇయుక. కథాయుక్త ౦ ఇతిహాసం పచక్షతే॥ ఇత్యుక్త లక్షణే పురావృ_్ర 
పకాళకే భారతాది ([గంథే”- అని శబ్ద కల్పదుమము. వీనిని బట్టి ఇతిహాస 


సల 


es 


tor 


'మధ్వాహుతయో హవా ఏతా దేవానాం యదనుశాననాని విద్యా 
వాకోవాక్య మితివోసపురాణం గాథా నారాళంనీ రిత్యహరవ*ః 
స్వాధ్యాయ మధి జే'---శతవథ దాహ్మణ, XI. 8.5 అధ్యా 8 (వా. 
'వురాణభవ మితి పురాణమ్‌ (అమరకోళము) “పురా పూర్వస్యిన్‌ 
భూత మితి పురాణమ్‌” (గురుబాల (పబోధిక) “పురాభవ మితి పురా 
ణమ్‌' (ళబ్దకల్ప (దుమము,. 

“వరా నీయశే ఇతి పురాణమ్‌” (వాచస్పత్యము). 

“పురా నవం భవతి పురాణమ్‌ (యాస్కనిరు క్తము). 

“యస్మా త్పురా వ్యాన కదం పురాణం తేన హి స జ్ర్రైతమ్‌. 

నిరుక్త మన్య యో వద నర్వపావై * (ప్రముచ్యతే -- వాయు 


ఆ 


పురాణము. 

7. “పురా వరంవగాం వష్టి పురాణం అన హి స్మృతమ్‌' పను 
వళ్ల raat 
పురాణము, 


8. “పురాతనన్య కల్పన్య పురాణాని విదు రృుధాః' __. మత్స్య పురా 
అము, 
<9 


4 


పురాణ వాజ్వ్ఞయమ 


ప 
కొనుచున్న కథయె యుండవలె ననియు, అద్‌ చతుర్వర్లో పదేశ సమన్విత మై 
యుండవలయు ననియు స్పష్టమగుచున్నది. ఇతిహాస పురాణములు రెండును 
అథర్య వేదాదులలో పేర్కొనబడి యున్నవి. వాని స్వరూప స్వభావములలో 
భేద ముండి తీరవలెను. విద్యారణ్యులు సాయణ వేదభాషోోపోడ్డాత మున వాని 
స్వరూపములను చక్కగా వివేచింది చూపినారు, “దేవాసురా సృంయత్తా ఆసన్‌ '_. 
అని “ఇట్టు పూర్వము జరిగిన దటి ఆనునట్టు పూర్వ _పసిద్ధవృత్త ములను 
తెలుపునది ఇతిహాస మనియు, “ఇదం వా ఆగే నైవ కించి దాసీత్‌'- ఇత్యాదెక 
మగు జగ(త్పాగవస్థ నుష్మకమించి చెప్పెడి వాక్యజాతము పురాణ మనియు 
నిష్కర్ష చేసినారు. అనగా వేదవాక్యములలోనే జగ త్పాగవస్థను గూర్చి 
చెప్పెడి వాక్యములు పురాణము అనియు, దేవదానవ యుద్ధాది పసిద్ధ విషయ 
ములను చెప్పు వాక్యసముదాయము లితిహాసము లనియు తాత్పర్యము. దినిని 
బట్టి వేదవాక్యములందే పురాణేతిహాస స్యరూప స్వభావ వివేచనము మొదట 
(పారంభ మెన దని భావింపవచ్చును. పురాణ మొక సాహిత్య ప్మకియగా పరిణ. 
మించుట కిట్టి పర్యాలోచనము ప్రాతిపదిక యనవచ్చును. 


మనగా పురావృత్త మనియు, ఆది “యిట్లు జరిగిన దని పారంపర్యముగా చెప 


౬ 


పురాణ మొక సాహిత్య్ప్మ[కియగా అభివృద్ధి చెందుటచే దాని కొకలక్షణ 
మేర్పడినది. “పురాణం పంచలక్షణమ్‌' అనునది (పసిద్ధి కెక్కినది. 


“సర్గ శ్చ (పతిసర్గ శ్చ వంళో మన్వన్తరాణి చ 
వంశానుచరితం** చేతి లక్షణానాం తు పజ్బాకమ్‌' 


అనునది ఆమరసింహుని నిర్వచనము. ఈ సూతము పాచుర్య మందుటకు 
ఆ పంచలక్షణముల పరమసార్థక్యమే కారణము. _పురాణమునకు సర్గవర్ణనము 
(పథ మలక్షణ మని పె సూత నిర్దేశము. సర్గమందు [బహ్మాండోత్పత్తి చెప్ప 
శును. పురాణము బహ్మాండోత్పత్తి నే మొదట ఎందులకు చెప్పవలెను? 
చో తన పురాణనామమును సార్థక మొనర్చుకొనుటకే యని సమాధానము. 

చన పాచీనము, గతము అని ఆర్థముక దా! ఆగతము అద్యతన భూత 


స: కావ్యాలంకార సం[గవాము - (శ్రీనన్ని ఛానము సూర్య 
సణశొస్త్రీ). పుట 26లి. 
రితం - లేక = భూమ్య్యాదేః సంస్థానం - (పాఠ భేదము), 


5 


మనియు, అనద్యతనభూత మనియు ద్వివిధము. అందు అనద్యతన భూతము 
యొక్క ఆదిమదళ పురాణము. అచ్చటికుండి ఆద్యతన భూతము వరకు గల 
గతము చరిత లేక ఇతిహాసము. అనగా- ఒక పురావస్తువు యొక్క ఉత్పత్తిని 
సూర్చియు, తత్సృష్టి కారణమును గూర్చియు చెప్పెడి పాచీనగాథ పురాణ 
మనబడ వచ్చు ౫. తద్విస్తరవికాసాదులనుగూర్చి వివరించుగాథ నాత్మిపాచీనము 
కానిచో ఇతిహాస మనవచ్చును. అట్టగుచో- పురాతత్త్య జిజ్ఞాసువు లైన 
మనీషులు |బహ్మాండము యొక్క పుట్ట పూర్వోత్త రములను గూర్చి లోకమునకు 
వఇపహుగడగిన గాథా విశేషమే సర్గము, అంతకంటె [పాచీనమైన వస్తువు సృష్టిలో 
అనాడు కావున పురాణ మచ్చటినుండి [ప్రారంభ మగుటకంచె జొచిత్యము 
రొండు లేదు. అందువలననే “ఇదం వా అగ నైవ కించి దాసీఠ్‌” ఇత్యాదికం 
జగతః పాగవస్థా ముప కమ్య సర్గ పతిపాదకం వాక్యజాతం పు పురాణ మ్మని 


(| 


విద్యారణ్యులు పురాణ (పత్యేకతను (పతిపాదించి చెప్పుట. 


సంస్కృతభాషలో భూతకాలిక [కియలకు లజ్‌ లుజ్‌ లిట్‌ అను (తివిధ 
అకార ములు చేర్చి అద్యతన- అనద్యతన- ఆనంత భూతకాలికార్థములను తెలుపు 
చుండుట కలదు. అమరసింహుడు పురాశబ్దమునకు చిరాతీతనికటాగామికార్థ ములు 
కలవని పేర్‌ టన ఇట్టి విభాగమునం దొక సామంజస్య మున్నది. "పక 
పస్తుతము, వర్తమానము. అది _పత్యక్షము. కొంతకాలము జరిగిన తరువాత 
ఆ విషయము వార్త యనబడును. మరికొంత కాలము గడచునరికి అది పరం 
'పరాకథన రూపమున వెలసి చార్మితకవృత్త మనబడును. అదియే చిరకాల మైన 
తరువాత చెప్పబడినచో దాని చారి. తకత్వముకంటె పురాతనత్వమే అధికముగా 
కాసించి పురావృత్త మశబడును. దీనిని జగత్క_థ కన్వయించుచో సర్గాది 
'పురాలక్షణ విశిష్టమైన వస్తువును నేడు పురాణ మనుటలో ఎట్టి వి పతిపత్రి యును 

పారీన (పసిద్ధ రాజచరితము లితిహాసము లని [గహించుటలో సంకో 
ముండదు. ఆమరసింహుని మాటలలో చెప్పినచో - చిర భూతార్థము పు పురాణము. 
'అతీత భూతార్థము ఇతిహాసము. ఈ సత్యమును గుర్తించి భోజుడు “అతీతార్థ 
పాధాన్యా దితిహాస 81 అని పేర్కొనియున్నాడు. 


సర్గము, _పతిసర్గము. వంశము, మన్వంతరములు, వంశానుచరితము 
"అను పప లక బుతు కలిగినవి పురాణము లని అమరకోశము. "వంశాను 


న మ! 
Tlie స రన్వతీ కంఠాభరణము. 2. 868 ల్లో. వ 


6 పురాణ వాజ్ఞయము' 


చరిత స్థానమున “భూమ్యా దేః సంస్థాన" మ్మను పాఠాంతర మొండు కనబడు. 
చున్నది. సర్హ మన ఆదిసృష్టి. _పతిసర్ష మన కల్పాంతమున జరుగు పున 
స్పష్టైం దీనిని విసర్గ మనియు అందురు. అందు [బహ్మాదు లొనరించిన సృష్టి 
విధానమును, స్థావరజంగమాత్మక మైన సృష్షి వై విధ్యమును విపులముగా వర్ణింప 
బడును. వంళములందు దేవాసుర విభేదోత్ప త్తియు, బహ్మర్షి వంశకర్తల చరిత 
ములును వర్శింపబడి సృష్టింపబడిన జవరాసులలో ఏర్పడిన క్రమబద్ధమైన వికా 
సము సూచింపబడును. మన్వంతరములందు ధర్మశాస్త్ర |పవర్తకులై భువి 

శాసించిన పదునలుగురు మనువుల యొక్క ఉత్పత్తియు, వారి పరిపాలన 
కాలము నందలి విశేషములును చెప్పబడును. అఆనగా- ఈ అంశమునందు వేద 
ధర్మము లోకమున ఆచరింపజేయుట కేర్పడిన విశిష్టసంస్థల వంటి మహావ్యకులను. 
గూర్చిన కథలు కీర్తింపబడు నని భావము. వంశానుచరితమున దై వమూలము 
లైన సూర్యచంద వంశములందు జన్మించి ధర్మవిరు అయి సిద్ధి కెక్కిన 
మహారాజుల చర్మితములు వివరింపబడును. సర్గ |పతిసర్గ వంశములలో 
సృష్ట్యారంభ మును, వేదోత్పత్తి యు, దేవదానవుల యుత్పత్తి వికాసములును. 
ర్లింపబడ గా, మన్వంతర వంశానుచరిత ములయందు మానవజాతి వ్యవస్థయు,. 
తత్పరిపాలనమును, తత్సభువుల విధానమును తెలువబడుచున్నవి. కావున 
పంచలశణ విశిష్టము లైన పురాణములు [పపంచోత్పత్తి వికాస క్రమమును 
(పదర్శించుటయె కాక వేదాది ధర్మములు దేవమానవ సంఘములం దనుష్టంప 
బడిన క్రమమును నిర్దేశించుచు వేదశాస్తేతిహిసాదులతో తమ |పత్యేకతను. 
నిలుపుకొనినవి. 


EA 


భారతీయులకు వలెనే బాబిలోనియనులకు గూడ వురాణవాజ్మయ మున్నట్టు 
తెలియుచున్నది. ఆలెగ్గాండరునకు సమకాలికుడ్డై న ఒక చరి! తకారుడు 'కాల్డియనుల" 
చరిత |వాసెనట! దాని పూర్వభాగమున ఆతడు బాబిలోనియనుల |పాచీన 
చరితను వర్ణించుచు ఆ జాతివారికి వారి పురాణములపై నున్న గ్రద్ధాభ క్తుల 
గడించెను. దానివలన బాబిలోనియనుల నూటయేబది వేల సంవత్సరముల 
[పావీన చరితను తెలుపు లిఖిత [గంథములు భ్యదముగా దాచబడియున్న 
వనీయు, వానియందు స్వర్గాదులయొక్కయు, మహార్షవముల' యొక్కయు. 
[పాచీనగాథలు వాయబడియున్న వనియు, సర్గ (పతిసర్గ వంశ మన్వంతరాదు 
లకు తుల్యములై న లక్షణము లా గంథములందు కానబడుచున్న వనియు తెలియ: 


7 
పురాణ వాజ్యయము 


వచ్చుచున్నది. అనగా బాబిలోనియనులు భారతీయుల వలెనే (పాచీనములును, 
పంచలవణ (పధానములును అయిన పురాణములను కలిగియుండి రనుటు 
సృష్ణము.* “పురాణం పంచలక్షణమ్‌' అను సూ తము |పపంచమునందు వెలసిన. 
పావీన జొతులయొక- పురాణ వాజ్మయమున కంతటికిని అన్వయించు నిశ 
జనిన మైన విశిష్ట నిర్వచన మనవచ్చును. 


పురాణ శబ్దమునకు “పురాఒపి నవమ్‌ పురాణమ్‌” అను నిరు క్తి యొకటి 

సిద్ది కాంచినది. _ దీనినిబట్టి పురాణములం దభివర్షింపబడు వస్తువిశేషములు, 
వ లయ్యును నవ్యములుగను, నిత్యనూతనములుగను భాసించుచుండు 
నని తాత్పర్య 'మేర్చడుచున్నది. పురాణములందలి ఈ నవ్యతయే వీనికి ఉత్తమ 
సాహిత్య గౌరవము నాపాదించుచున్నది. పురాణములందలి వస్తువు పురాశన 
మయ్యును ఆవి రచింపబడిన కాలమునుబట్టి అర్వాచీనములుగా పొడగట్టుచున్నవి 
కావున నవ్యము లనబడుచున్న వని ఈ నిరు కికి కొంద రన్వయము చెప్పు: 
చున్నారు. అ బైనను పురాణమన అతి పాచీన మైన దనెడి పూర్యనిరుక్తుల 


FY 


స 


తాత్సర్యమున కెట్టి వి|పతిపత్రియ ఏర్పడుట లేదు; కాని పురాణములు ' _పష్రపథ 
మమున పురాగాథాస్యరూసములై యుండినను [కమముగా వానియందు అర్వా 
చీనములైన వస్తు విశేషము లెన్నియో చేరుచు వచ్చిన వని స్పష్టమగుచున్నది. 


మహాపురాణములలో భవిష్య పురాణము కలదు. అందు భవిష్యత్కాల: 
మున (పవర్తిల్తు అంశములు కూడ పురాణము పేర నిబంధింపబడి యున్నవి. 
నన బట్టి కాలక్రమమున (పాచీనార్వాచీన విషయ సంఘాతమే కాక భవిష్య 
త్కథార్థమ లుకూడ పురాణములందు చేర్చబడిన వని విమర్శకులు భావించు 
చున్నారు," దీని కుపబలకముగా అమరసింహుడు తిన అమరకోశమున ' పురా”' 
శబ్దమునకు 'స్యాత్పబంధే చిరాతీతే నికటాగామికే పురా అని నానార్థముల, 
నిచ్చియున్నా డు. దీనిని బట్టి డీ. శ 4వ శతాబ్దికి పూర్వమే పురాళబ్దమునకు 
ఆసన్న భవిష్యదర్థముకూడ రూడి కెక్కిన దని స్పష్టమగుచున్నది. పురాశబ్ద, 
మున క్రి నానార్థముల నేర్పరచుటచే అమరసింహుడు భవిష్యపురాణ మను సమాస. 
మునందలి అనన్వయమును తొలగించి పుణ్యము కట్టుకొనెను. 


పక య 
12. The Matsya Purana - A Study. వుట. 18.19 
18. History of Dharma Sastra - Vol. V. పుట 855. 


పురాణ వాజయము 


పురాణములు పంచలక్షణములతో ఆగలేదు. భారతీయ జిజ్ఞాసువులు 
తమ మనోబుద్దులు _పసరించినంత మేరకు విజ్ఞానమును సేకరించి పురాణము 
అందు నింపి, వానిని భారతీయ విజ్ఞాన సర్వస్వములుగా తీర్చిదిద్ద యక్నించిరి. 
భారతీయ ధర్మము, హిందూమతము అన్యమత స్థుల దాడులకును, హింసాకాం 
డలకును బలియెపోకుండ రకించుటకైె వేద ధర్మమునకు సంబంధించిన సమస్త 
విజ్ఞాన విషయ సముదాయము నేకత సంతరించి సంరక్షింపవలెనను సమద్జేళ 
ముతో (పాచీనులు _పజాదరణమున కత్యంతపాతము లైన పురాణములలో 
వీలై నప్పుడెల్ల తమజాతియొక)_ సారస్వత ధనములను నిధులుగా నిలుపుచు 
వచ్చిరి. దానవత భ క్రియోగాది విషయములును, వేదాంతము, వె ద్యము, 
సంగీతము, జ్యోతిషము, శిల్పము,గణితము, వ్యాకరణము, ఛందోఒలంకారములు 
నాట్యము, రాజనీతి, సాంమికనీతి, మొదలగు బహుళాస్తాాంశములు పురాణచ్చ 
తము [కింద తలదాచుకొనినవి. ఇట్లు వరదలుగా వచ్చిపడిన వివిధాంశములతో 
పురాణములు బృహత్తర సారస్వత [(గంథములుగా విశ్వరూపము తాల్చినవి. 
ఇట్టసుటచే (పతి పురాణమునందును పైన పేర్కానిన సర్వాంశము లుండునని 
కాదు. కొన్నింటియందు కొన్ని యుండును. మరికొన్నింటియందు మరికొన్ని 
యుండును. పురాణవాజ్మ యమును సమష్టిగా పరిశీలించినచో అన్నియు దానియం 
దుండును. 


పువాణములందు వివిధ శాస్తాంచారాది విధులకు సంబంధించిన విషయ 
సంఘాత మధికమిగా చేరుటవలన పాబీనము లైన పంచలక్షణముల కున్న 
స్రానము నానాటికి కుంచించుకొని పోయినది. కొన్నింట అస్తినాస్తి విచికిత్సకు 
విషయ మైనది. చర్మితకారుల ఆభి పాయములో మహాపురాణములు (కీ.శ. 5,6 
శతాబ్దులకు పూర్ణమే వెలసియున్నవి. మత (పచారమునకు పురాణములు 
ఉత్త మ సాధనములుగా గుర్తింపబడినవి. దానికితోడు భారతీయ మతక్షేత 
మున తల లెత్తి న శైవ వైష్టవాది మతములు ఆవేశమూర్తులై తమ కనాదిత్వ 
గౌరవ మాపాదించు కొనుటకును, వేద పామాణ్యమును సిద్ధింప జేసికొనుటకును 
(పత్యేక పురాణములనే వినిర్మింప నారఠఅభించినవి. దానితో మహాపురాణము 
లతోపాటు ఉప పురాణముల యుత్పత్తియు [పారంభమైనది. కీ.శ. 7 లేక 
రవ శతాద్దినుండి 18వ శతాబ్దివరకు ఉపపురాణము లధికసంఖ్యలో వెలువడినవి. 


ఈ పరిణామ దశలో పంచలక్ష్షణ స్తూూతము ఉప పురాణములకు సంబం 
ధించిన దనియు, మహోపురాణనులు దశలక్షణ, దశాధికలక్షణ విశిష్టము అనియు 
సిద్ధాంతము [పాచుర్యమునకు' వచ్చినది. భాగవత మహాపురాణము పంచలశ్షణ 
సూ'తము ఉపపురాణములకు వరించు ననియు, మహావురాణము దళలక్షణ 
సమని;త మనియు Zచేరొ)_నినది. ఆ పురాణము పంచలక్షణములతో పాటు 
వృతి, రక్ష, సంస్థ, హేతువు, అపా శయము అను అయిదు లక్షణములను 
' కొత గా |పతిపాదించినది.1* భగవత్తత్త 4 గి (వతిపాదక మై మెన ఈ పురాణము 
sess సూ|తమును పర బహ్మాను సంధాన దృష్టితో నిర్మించినది. ఘటాది 
"పదార్థములందు మృదాది.దవ్య మెట్టు భాసించునో అస్లు పరమాత్మరూపనామము 
లందును ఆజన్మ మరణాంతములైన అవస్థలయందును అన్వితానన్విత టై 
యొప్పుచుండె ననియు, చిత్త ము తనంతట తానుగాని అనుష్టితయోగ వ: వలన 
గాని వృత్త్మితయమును పరిహరించి విరతి నొందునప్పుడు సంసార పవృత్తి 
నివృత్తుడై అత డాత్మ సాక్షాత్కారము కాంచు నను పరమతాత్పర్యము పురా 
ణము బోధింపవలె నని భాగవతమతము. తదనుగుణముగా వె పది లచణముల 

నాపురాణము న్ని సించినది. మన్వంతర వంశ వంళానుచరితములు కూడ తత్పర 
మార్ధమును బోధించుచుండ వలె నని ఆ పురాణతాత్పర్యము కానోపును. ఇళర 
.పురాణములయం దీ తాత్త్విక సమన్వయ మంతగా కానరాదు. 


భాగవత పురాణమువలెనే (బహ్మువైై వర్తము కూడ పంచలక్షణసూ[తము 
ఉప పురాణములకు మాత్రమే అన్వయించు నని చెప్పుచు మహాపురాణములరు 
దశాధిక లక్షణము లుండునట్టు పేర్కొనెను. సృష్టి, విసృష్టి, స్థితి, జగత్సా 
లనము, కర్మవాసన, మను పకాశ|కమము,| పళ యవర్ణనము, మోషనిరూపణము, 
హరినామ సంకీర్త నము, వివిధ దేవతల విశిష్ట గుణవర్గనము మొదలగునవి మహో 
'పురాణలక్షణము లని బహ్మ వైవర్త పురాణ మతము. మత్స్య పురాణము 
[పసిద్ధ పంచలక్షణములే కొక (బహ్మ విష్ట్రర్క్మరు.దుల మాహాత్మ గ్రమును, భువన 
విస్తార మాహాత్మ్యములును, తత్‌ సంహార |పదానమూాలును, పురుషార్థ చతుష్టయ 


| పతిపాదనమును, పురుషార్థ సాధన వె వె ముఖ్యము వలన కలుగు విరుద్ధ ఫలము 
లును, దాన ధర్మవిధులును, (శాద్దకల్చ విధులును, వర్ణాశ్రమ ధర్మములును. 


“1. భాగవతము. 1.7.59. 10; 11-91. 
15. _బవ్యావై వర్త పురాణము - @) కృ వ్లజనాఖండము. 188 అధ్యా. 


10 పురాణ వాజ్బయము 


దేవతావి గహ (పతిష్ణాపన విధులును, సర్వపురాణ వర్ణనీయా శములుగా పేర్కొ 
నెను," భాగవతమువలె మాత్స్యము పంచలక్షణ సూత్రమును ఉప పురాణము 
లకు మా|తమే పరిమితము చేయలేదు. తాను చెప్పిన దశాధిక లక్షణములు. 
సర్వపురాణ సామాన్యము లని పేర్కొనినది. పపంచ జీవ్యపవృత్తి యంతయు. 
అర్థ చతుష్టయ సాధనాత్మకమై యుండ తత్సాధన విధాన పర మార్గమును . 
బోధించు సరస సారస్వతాదర్శ స్వరూపములు పురాణము లని మాత్స్య ముప- 
లక్షించినది. 


కుమారిలభట్టు తన తంతవార్తికమున పురాణ[పశథంస చేయుచు అవి 
పురుషార్థ సాధనోపయోగము లని సమన్వయించి (పపంచించి యున్నాడు. 
స్మృతులకు [పామాణికత్వము పురాణములచే (పతిష్పాపిత మగును. అందలి ధర్మ 
మోక్ష సంబంధ మైన యావద్విషయము వేదపభవము; ఆర్థసుఖ విషయ 
మంళయు లోకవ్యవహార పూర్వకము. ఇట్టు స్మృతిస్థము లైన విషయములను 
వివేచించి తెలియవలెను. ఇదేవిథముగా పురాణేతిహాసము లందలి ఉపదేశ 
వాక్యముల నెలుంగవలెను. ఆందలి ఉపాఖ్యానముల నర్భవాదములజే వ్యాఖ్యా 
నింపవచ్చును, కించిర్దర్శన పూర్వక మును, కించిద్వేద మూలమును అయిన 
పృథివీ విభాగాది కథనము తద్ధర్మాధర్మ సాధన ఫలోపభోగ |పదేశ వివెచనార్థ 
ముపయోగ పడును. దర్శన స్మరణమూల మైన వంశానుకమ వర్ణనము 
[దబాహ్మణ క్ష తీయజాతి గో తజ్ఞానార్థమును, దర్శన గణిత సం! పదాయాను 
పూర్వక మైన దేశకాల పరిమాణ కథనము లోకజ్యోతి శాస్త్ర వ్యవహార సిద్ద్య 
ర్గమును, వేదమూల మైన భవికథనము అనాదికాల [పవృత్త యుగస్వభావ 
ధర్మాధర్మానుష్టాన ఫలవిపాక ఇ చిత్య జ్ఞానార్భమును పురాణములం దభివర్షితము 
లగుచుండెనఓ!: ఈ సమన్వయమునుబట్టి క వేద పభవములై న ఢర్మాదుల 
నభివర్ణించుటచే వురాణములు లోకమునకు పురుషార్థ పరిజ్ఞానము నందించుట 
కేర్పడిన వని స్పష్టమగుచున్నది. 


లోకమున వరమాస్తి క్య బుద్ధిని పోషించునవి పురాణములు. వినియందు- 
సగుణ నిక్గుణోపాసనము కలదు; అవతార వర్ణనము కలదు. బుషిదేవ పిత్స 
రూపము లగు నిత్యశక్తుల మహిమ యున్నది. చివరకు భూత పతాదుల. 
నికృష్ణోపాననయు కలదు. దానవర్మ (వతతీర్శ మహిమాభి వర్ణనము కలదు.. 


16. మాత్సగపురాణము. 2.22 _ 24; 58. 65-67. 


+ 
కుకా వాజ్యయము 11 


పురాణములందు సర్వవిధ చిత్త వృత్తుల కానందము కలిగించెడి అర్థసమూ- 
క్‌ పవత సమావేశము కలదు. బాలురనుండి వృద్దుల వర కేవయస్సువా క నను, 
స 22 యవస్థయం దెనను చదివి, విని ఆహ్లాదము నొందగలిగెడి విషయము 


వ 
న 


లుండుటచే పురాణ వాజ్మయము మానవ జీవితరంగ మంతిటిని ఆవరించియున్న 
విశంవిజ్రానరూప మై అలరారు చున్నది. 
౨ హో 


వో 


కటు 


కల్పనా మధురము లైన విచ్మిత కథలు, గాథలు, చరితలు, ఉపా: 
భాగములు, స్తుతులు, మం|తములు, తం|తములు పురాణములు వర్ణించి చెప్పు- 
చున్నవి. శిల్పకావ్య సాహిత్యాలంకార వ్యాకరణాది శాస్త్రములలోని రహస్కృము- 
లగు, పురాతన సామాజిక, రాజకీయ, నైతిక, మత, ధార్మికాబార వ్య. హార 
ములను పురాణములు | పతిపాదించుచున్నవి, శుష్క ధర్మోప దేశములను కావ్య 
రసభావములతో రంగరించి సామాజికులకు ఆస్వాద యోగ్యము లొనర్చి, పురా” 
ణము లుత్తమ సాహిత్య గౌరవ మందుటతో పాటు, తదితర కావ్య_పకియలకు. 
వస్తుదానమును, అర్గదానమును, జ్ఞానభిక్షను ఒసంగి పోషించుచున్నవి. 


పురాణము సర్వ సాహిత్య [ప్మ్య్రకియలకు మాతృభూమి యని నారదీయ. 


పురాణము అభివర్డించినది. 


“పురాణ పురుషాజ్ఞాతం యధేదం జగదద్భుతమ్‌ 
తథదం వాజ్మయం జాతం పురాణేభ్యో న సంశయః”, 


పురాణ పురుషుని నుండి [బహ్మాండ మె టుద్భవించినదో నర్వువాజ్యయ' 
జగత్తు పురాణ మునుండి పునర్భవించిన దని పురాణ తాత్పర్యము. ఇతిహాసము. 
ఉపాఖ్యాన ము, కథ, స్తుతి మొదలైన సాహిత్య (పకియల నన్నింటిని పురా 
ణము తనలొ నిమిడ్చుకొనినది. మహాకావ్యములకు వస్తునంపత్తిని |పసా” 


య న్నదృష్టం ప వేదేషు తత్సర్వం లక్ష్యతే స్మ ఎత 
ఉభయో ర్య న్నదృష్టం హిత త్పురా ఖః (పణీయతే'”. 


శుతిస్మృతులందు కానరాని సర్వుధర్మాంశములు పురాణములు బోధించు. 
న్ను వని నారదీయ మహాపురాణము చెప్పిన వాక్యమును గమనించినచో మన. 


యా 


పావీనులు పురాణముల నెంతటి ఉదాత్త సాపాత్యమూర్తు లుగా భావించిరో తెలియ 


fA 


గలదు. . అందువలననే వాకు వేదములవలె పురాణములను పరమ: ము 
లుగా పరిగణించిరి. పంచమవేదములని పురాణములను (పశంసి౨చిరి; కంఠస్తము 
చేసిరి; శిష్యులకు బొడించిరి; పర్వదినములలో కోతలకు ఏనిపించిరి; 
వాాఖ్యానములను (వాసిరి; పాణ పదముగా రకించిరి: భావిశ౭రములవారికి 
అక్షయనిధులుగా అందించిరి. 


పురాణ రచనము, పురాణపవచనము, పురాణ్యశవణమననములు 
ఛారతీయస=న్స_తిలో ఒకభాగ మై పోయినవి. పురాణక _రలకు వేదవ్యాసుని 
కిచ్చెడి గౌరవము లభించును. గుడి యున్న (పతిగామములో పర్వదినములలో 
పురాణపఠన శ్రవణ మొక పుణ్యకార్యముగా తలంపబడినది. రక్తితో పాటు 
ముక్తిని ధర్మా భిరతిని జాతిలో 'పునరుజ్జీవింపజేయు విశిష్టవాజ్యయ యజ్ఞవిశేషము 
' పురాణ పవచనము. తెలుగునాట వేద పవచనములు, పురాణ పవచనములు 
వృత్తిగా (గహించిన కుటుంబములు కలవు. వారి కావృత్తులు గృహనామములుగా 
' నిలిచిపోయినవి. వేదమువారు, 'పురాణమువారు, భాష్యమువారు- ఇమ్రైన్నో 
గృహనామములతో విలసిల్లిన పండిత కుటుంబములు నేటికిని కానవచ్చుచున్న వి, 
పురాణపఠన ప్రవచనము లొకకళగా నేటికిని గౌరవింప బడుచున్నవి. 
"పురాణము భారతదేశమున |పజావాజ్మయముగా వెలసిన దనుట కివియన్నియు 
భె తిక నిదర్శనములు. 


పురాణములు మహాపురాణము లనియు, ఉపపురాణము లనియు రెండు 
విధములుగా కనవచ్చుచున్నవి. |బహ్మపురాణాదు లగు, పదునెనిమిది మహి 
'పురాణములును, సనత్కుమారీయాదు లగు ఉపపురాణములు పదునెనిమిదియు 
(పసిద్ధములు. అందు మహాపురాణము లివి. _ 1. |బహ్మపురాణము, 2, పద్మ 
"పురాణము. లి, విష్ణుపురాణము, 4. వాయుపురాణము, ర్‌. భాగవత పురాణము 
6. నారదీయపురాణము. 7. మార్కండేయ పురాణము, ర. అగ్ని పురాణము 
9. భవిష్య పురాణము. 10. _బహ్మవైవర్త పురాణము. 11. వరాహ పురాణము 
12. లింగ పురాణము. 15, స్కాంద పురాణము. 14. వామన వురాణము. 
15. కూర్మ పురాణము, 16. మత్స్య పురాణము. 17. గరుడ పురాణము 
18. |బహ్మాండ పురాణము. కొన్ని పురాణములు వాయు పురాణమునకు బదులు 
శివ పురాణమును, భాగవత పురాణమునకు బదులు దేవీభాగవతమును పేర్కొని 


1§ 
పురాణవాజ్ఞయము 
నవి దేవీ భాగవతము ఆష్టాదశ' మహా పురాణముల నామాద్యణర ను Tony 
కూటములుగా చర్చి సూత పాయ మైన ఒక చక్కని శోకమును (పసొటించి NOE 


, SF Ets 
“మి ద్వయం “జ! న చెవ “బి |తయం “వి? తుష్టయయు 


అ” “నో పి “లిం గ ' “కూ” “స్కా” చ! పురాణాని మృతం Mi de 


1 


పురాణ నామకథన మొనర్చునప్పు డెల్ల పండితు తు లీళ్లోక మును పఠంధుడు 

( Ew ఇ ఆద, జ గం?! 
మహాపురాణము లన్నియు వేదవ్యాస (పోక్త ము లని భారతము ws 
Pp 
సము, |బహ్మముఖ వినిర్ణతము లైన వేదములను వ్యాను డట్టు ఏగిణిలబట 
అరే మొదట (బహ్మ పోక మైన పురాణ సంహితను అమిద న మహోపురం 
ములుగా వినిర్మించె నని పరంరగా వినవచ్చెడ సంపదా యము. జ. 
వ మ ం 0 { Ur TINIE 
లపొౌరుషేయము అనియు, పురాణము లార్ష _పోర్తము లఅసియు [పతి 
చారితక విమర్శకు లీయంశములపై భిన్నాభిిపాయములను వృ కము సు 

సం|పదాయమును సాధికారముగా నమ్మెడి విద్యాంసు తెంద౮' యున్నారు. 


శ 


అష్టాదళ మహాపురాణములవతెనే అష్టా దశపపురాణములు అల గు 
పారంపర్యముగా చెప్పబడుచున్నది. అవి. 1. సనత్కు.మారీయ ము, rie 
సింహము. లే, నాందము. 4. శివధర్మము. ల్‌, దోర్వాసము. Ce వాటి టల ట్య 
7. కొపిలము, రి. వామనము. 9. బొళనసము. 10. మానవము. 11. వార...) 
12, కల్కి. 189. మాహేశ్వరము. 14. సాంబము. 15, సొరము. 16. ఏరా 
శరము. 17. మారీచము. 10. భార్గవము. ఈ ఉపపురాణ సంగ్నగుగాని, 
వాన క్రమమునుగాని తెలిపెడి పురాణములందు ఏకవాక్యత లేమిడే నిన గ్య 
క్రమ నిర్దేశము దుష్కర మగుచున్నది. 

ఉప పురాణముల (పళంస మత్స్యాది మహాపురాణములందును రానని చ్చు 
చున్నది. మాత్స్యము నారసింహ నంద్యాదిత్యసాంబ పురాణముటను నాలుగ 
ఉపపురా =ములుగా వెర్కొనెను. కూర్మపద్మ దేవీభాగవతాదులు టషిాదీీప 
పురాణములను పేర్కొ ని యున్నవి రొని వానియందు నామసామ్యము [నవని ID 
లేదు. అట్టగుటచె ఆ పురాణ వాక్యములన్నియు (లోడీకట చి చూచినచో ఉప 
పురాణములు పదునెనిమిదికంశు మించి యున్నవని బోధపడుచున్నది. గాంది 
ముపపురాణము లొకలక్ష కల వని తెలిపినది, ఉపపురాణములము పరిశోధన... 
సలిపి. విలువైన వ్యాసములను . ‘Studies in ౦400020823 ఆను 


op 


“| 4 పురాణవాజ్ఞయము 


మును రచించిన ప్రొఫెసరు హ్మజా ఉపపురాణములను ఒక నూరింటిని పేరా 
నెను. వానిలో చాలవరకు తాశపత గంథములే, పదురితము లై పసి 


[0 
౧1] 
౮3 
| 


- 


నవి చాల తక్కువ. ఏమైనను పురాణవాజ్మయము అసంఖ్యాకముగా వెలసిన 
ఉపపురాణములతో అనంత విస్తృతి కాంచె ననుట తథ్యము. 


ముదితోపపురాణములను పరిశీలింపగా వానియందు మహాపురాణముల 
లోని అనేకాంశ ములు యధాతథముగా (గ్రహింపబడనట్టు తెలియుచున్నది. భాగవ 

పేర్కొనినట్టు పంచలక్షణసూత్ర మీ ఉపపుకాణములకు అన్వ మించు 
నేమో యని చూడ ఆదియు కానవచ్చుట లేదు. కొన్ని ఉపపురాణములు మహో 
“పురాణనామముల తోడనే వెలసినవి. స్కాందము, వామనము, నారడీయము 
మొదలైన వట్టివి. వీనిలో శ్రెవవైష్టవ మత |ప్రతిపాదకములే కాక సౌర శాక్ష 
'.గాణాపత్యాది మత ప్రబోధకము లైనవి కూడ కలవు. ఉపపురాణములు 
సాందాది మహా పురాణములందు వర్ణింపబడిన దాన (వత తీర్థ మూ తర 
ములనే (పధానముగా గైకొని వర్ణించినవి కాని, వానికంటె వినూత్నము కై 
.కొన్నిగాథలనుకూడ కల్పించి పెంచినవి. 


+" తాదులు 


ఉపపురాణములు మహాపురాణములయొక్క_ ఉపభేదము లసియు, వాని 
.యందు చెప్పక విడిచిన ధర్మాదు లిందు _పవర్తిలుచున్నవసియు మాత్స్యము 
చెప్పుచున్నది. ద్విజులు కొందరు ఆయాకాలములందు మహాపురాణములను 
.పరించి తత్సారసంగహరూపములుగా ఉపపురాణములను కల్పించి రని కూక్క 
. పురాణము అనుచున్నది. ఇవి మహాముని విరచితము లనుటచే వ్యాస పో క్రములు 
"కావసి తెలియుచున్నది.అందువలననే మహాపురాణ శ్లోక సంఖ్యలో ప కోక సంఖ్య 
,గణింపబడలేదు. ఉపపురాణ మైన సౌరపురాణము, ఉపపురాణములను ఖిలము 
లని గర్హించుటచే ఉపపురాణనులకు మహాపురాణముల [పామాణ్య మున్నట్టు 
కానరాదు. 


భారతీయుల పురాణవాజ్మ యములకు తుల్యమైనది పాశ్చాత్యుల మెథాలజి 
(Mythology). వారికి మనకువలెనే ఆ సాహిత్య[ప|కియపై. _పగాఢగౌరవాదర 
ములు కలవు. 'ఒకజాతియొక్క- సం పదాయములనుబల పర చుటకు మిక్‌ (Mytn) 
పుట్టును. చర్మిత కందని పురావృత్తమును సముజ్జ్వలాధ్యాత్మికదృష్టితో సముద్ధ 
రించి, వ్యాఖ్యానించి, జాతియొక్క_ గౌరవ్మపతిష్టల నినుమడింపజేయుట మైథాలజీ 


లక్ష్యము. _ మైథాలజీ సర్వవాజ్యయమునకు మూలభూత మైనది. అందుండియే 
ఇతిహాసము, కొవ్యము, నాటకము సర్వము జనించును. మెథాలజీ మానవ 
.సంఘవ్యవస్థను శాసించును: ధర్మమును బోధించును; న్యాయమును సూచించును. 
శిల్పసుందర మైన కళయును, జ్ఞానబంధుర మైన శాస్త్రమును దానివాక్కున 
భాసించును కావున మానవుని అనుభూతులకును, ఆవేశములకును, ఆశలకును? 
అంతరంగమునకును, అన్వేషణమునకును మైథాలజీ యొక మణిదర్పణము వంటి' 


దని పాశ్చాత్యుల అభి పాయము. 1” 


పాశ్చాత్యులు భారతీయుల వేదపురాణేతిహాసములను కలిపి ఉమ్మడిగా 
Myths అని గుర్తించియున్నారు. కాని, భారతీయులు శుతిస్మృృతులను 
శాస్త్రములకం టె విలక్షణ మైన సాహిత్య [ప కియలుగాను పరిగణించెదరు. కావున 
పొళశ్చాత్యులు చెప్పిన Myth యొక. స్వరూపస్వభావములలో భారతీయుల 
వేదముల కేవి వరించునో, పురాణీతిహాసముల కేవి వర్తించునో వివేచింపవలసి 
మన్నం. 


పతిపాద్యాంశములనుబట్టి Myths-Explanatory Myths అనియు, 
Aesthetic Myths అనియు రెండువిధములు అని C. M. Gayley _పతిపా 
దించెను 1 విశ్వవిశ్వాంతరాళ ములలోని మహాద్భుతవిషయములనుగూర్చియు, 
బీవితవిశేషానుభవములను గూర్చియు, విస్మృత మత సాొంమఘికాచారముంను 
గూర్చియు, పురావిషయముల సార్థక చరిత నిరూపణమును గూర్చియు అనాది 
మానవుల కున్న ఆస కిని తీర్చుటకై సత్యాన్వేషణపరు లైన కొంద రొనరించిన 
ఊహాపోహలలో రూపుదిద్దుకొనిన కథలు EXఃplanatory myths. వానియందు 
(పపంచ సృష్టి, మానవసృష్టి స్థితి వికాస ములు, దేవాసుర (పవృత్తులు, మృత్యువు, 
పరలోకములు, ఆచార వ్యవహారములు, పండుగ పబ్బ్భములు-ఇట్టి వానిని గూర్చిన 
జిజ్ఞాసయే కథలుగా, గాథలుగా అల్లుకొని కానబడును. 

అహ్హాదమే పరమ (పయోజనముగా నిర్మింపబడిన అపూర్వకల్పనా 
మహనీయగా థా పపంచము Aesthetic Myths అని అందురు. ఈ కథల 
యందు అపూర్వ విజ్ఞాన విశేషము లెన్నియో చెప్పబడును. కాని. వానివలన 
అహ్హాదముకంటె వేరొక ప్రయోజనము కానరాదు. అందలి పాతలును, వాని 


17. చూడు Mythology - Ency. Britanica. 
18. The Classic Myth - వుట -431. 


16 పురాణ వాజ్మ యము 


మశోభావములును, సన్నివేశములును మానవ సహజానుభవములకు దూరమై. 
యున్నను ఆవి భావనా మధురములై అబాలగోపాలమునకు చవులూరించు 
చుండును. పరితలు వానివలన పొందెడి అమందానందమునకు ఆకూ 
మాధుర్యమె పరమ కారణము. 


Aesthetic Myths లో చార్మితకాంశము లాధారముగా వెలసినవి 
కొన్నియు, కేవల కల్పనాకథలు కొన్నియు కానవచ్చుచుండును, ఇట్టి భేదమును 
పురస్కరించు కొని Aesthetic Myths ను Historical Myths అనియు 
Romantic Myths అనియు విభజించుట యెనది. చార్మితకాంశము నొకదాని 
నాధారముగా గొని దాని కొక దివ్యవాతావరణమును, సాహసాత్మక కథాస్వభావ 
మును, భావనాబంధురము అయిన కల్పనలు జోడించి ఒకమి్రకథామూర్తిగా 
రూపొందింపబడినది Historical Myth అనబడును. దీనియందు బలీయ 
మైన విధిపభావము సర్వకథాబీవితమును శాసించుచున్నట్టు చి తింపబడుట 
గమనింపదగిన ముఖ్యాంశ ము. Romantic Myth ఒకమహావిదని ఉజ్జ్వల 
చరితము నభివర్ణించు కథ. అందు సన్ని వేశములకంచె కథానాయక పాత 
చ్మితణమునకే ప్రాముఖ్య మీయబడును. అతని ఆలోచనముల యొక్కయు, 
నిర్ణయముల యొక్కయు గతి ననుసరించి సర్వక థా ప్రవృత్తి పరి|భ మించుట 
ఈ కథలలోని (పత్యేకత. 


పాశ్చాత్యులు Mytbhsను వివేచించినవిధమును పురాణకథల కన్యయింప. 
చేసినచో వానిలోని సర్గపతిసర్గ వృత్తాంతములు' Explanatory Myths 
అనియు, మన్వంతర వంశానుచరితములు Aesthetic Mychs అనియు స్థూల 
ముగా ఏర్పరుపవచ్చును. అందును _ వంశానుచరితములందలి ఐతిహాసిక మహా" 
పురుషుల చరితలు Historical Myths అనియు, మన్వంతరగాథాదులను 
అవతార మహిమాదులను Romantic Myths అనియు, భావింపవచ్చును. 
ఇట్టి విభాగము ప్రాచ్య విమర్శ పద్ధతిలో. లెదు. కాని, నవ్వులు పాక్చాత్య విమ. 
ర్శన పద్ధతుల ననుసరించి పురాణకథల నిట్లు వర్గీకరించు చున్నారు, 

కావ్యప|క్రియ లన్నింటిలో పురాణము కల్పనకు కల్పవృక్షము వంటిది. 
వేదార్థ ములను (తివిధ భాషలలో (పతీకాత్మక ముగా క ల్పించుటయం దాసాపిత్య 
శక్తి నాన్యతో దర్శనీయ ము, స్థావరజంగమాత్మక మైన జగత్తంతయు పురాణ. 


పురాణ వాజ్ఞ్మయము 17 


కథాజగత్తునందు చివిచితము లైన అవతారముల నెత్తి అపూర్వ సత్యము. 
లకు అమూల్య (పతీకలుగా జీవించుచు వ్యాఖానించు చుండును, అట్టక ల్చనా' 
మహనీయగుణమే కావ్యములకు వస్తు పదానమునము చేసెడి మహత్యమును. 
కిల్సించినది. దేశీయ భాషాసాహీత్యములకు ఆచార్యపీఠమును సంతరించి 
'పెటినది. 


సంస్కృత సాహిత్యమున వెలసిన్మపు రాణములు కమముగా పాంతీయ 
భాషలయం దనువదింపబిడ సాగినవి. దేశీయసారస్వత రంగములపె అవి. 
(ప్రధాన భూమికలను నిర ఏహంచినవి. ‘It would be difficult to exagerate 


popularity and importance of the religious poems known as. 
Puranas. They are very widely used among the common people 
both in the original and numerous vernacular versions and 
adaptions. Indeed the Epics and Puranas are the real Bible of 
the 000008 people whether literate or illiterate and they are 
the source of half the vernacular literature’! న Farqularనుడివిన 


పలుకులు ఇచ్చట స్మరణీయములు, 


న 

ప పష కస వేదధర్శ్మమును (పపంచించు పురాణము. 
లొకవైపు |పసిద్ధి చెందగా మరియొకవై పు జనధర్మమును (పబోధించు పురాణ. 
ములు వెలసినవి. వాని (పభావముకూడ దేశీయభాషాసాహిత్యములపై కలదు 
కావున జెనపురాణవివేచనము చేయనిదే పురాణవాజ్యయ స్వరూ పవిచార ము 

సమ్మగము కాదు. 
ఆర్షసం [ప్రదాయ విరుద్ధము లైన జె నబౌద్ధములు _పజాదరణపా తము. 
లగుటకు అనువైన సాహిత్య ప[కియల నన్వేషించినవి, మతవ్యా పికి పురాణములు. 
_క్రిమంతము లైన సాధనములుగా ఆవతస్టులకు కానవచ్చినవి. కాని వేదో' 
నిషత్తాత్వర్యములకును, షడ్డర్శనసిద్ధాంత ములకును (పతీక లెన సర్గ పతి. 
డి లక్షణముల కాకరము లైన 'వెదికపురాణములవిధము వారి కంగీకారము. 
కాలేదు, బొద్దు లవతారగాధలకు (పతిగా జాతకకధలను సృష్టించి బుద్ధదేవుని 


ఎని ఓ చన 


19. An outline of the Religious Literature of India = వుట 136. 
2) 


18 


పురాణ వాజ్యయము 


మహిమలు  వర్ణించిరి. ఆవి పజలహృదయముల నాకర్షించినవి. జైనులు 
బౌద్ధులకంటె విలక్షణమైన మార్గము ననుసరించిరి. వారు పురాణాఖ్యను | గహించి 
జై నపురాణములను చెలయిచిరి, సంస్కృత పురాణములవలె జ పంచలక్షణ 


విశిష్టములుగా రూపొందించిరి. కాని ఆ పంచలక్షణములు సర్గ|పతిసర్గ్షాదులు 
N 


కావ జె నమతస ౦ పదా యానుకూలము లైన పంచలక్షణములవి. వారు అంతటితో 


పోలేదు, [ప సిద్ధ సం స్క్ట్వూతేతిహాస పురాణ కావ్యగాథలను జై నమతాను 
seus మార్చి వినిర్మించిరి, వానిలో కొన్నింటిని తమ పురాణములందు 
వస్తువులుగా [గహించిరి. బౌద్దులు బుద్ధుని జన్మగాధలు జాతకకథలలో వర్ణింపగా 


జైనులు తీర్థంక రుల జన్మ మహా మాదిక ములను దెల్పుకథలను క. 
(గహించిరి. ఇట్లు జైనులు మహాపురాణ సం[పదాయముకం టె భిన్నమైన ఒక 
ఫురాణరచనా సం|పదాయమును రూపకల్పన చేసికొని, దానియందు పురాణ 
రచనా వ్యాసంగములను నిర్వహించి పురాణ సాహిత్యమునం దాసక్త మైెయున్న 
1పజాహృదయములను _పచ్చన్నముగ కొలగొట్టి మత, పచారము సా%*ంచిరి. 
[ప్రాచీన పురాణ సం పదాయమున పరతత్వమునకును, వేదతాత్పర్య 
.మునకును, భగవల్రీలలకును, ఆవతారగాధ లకును పాధాన్యము అభింపగా 
నవీనమగు జై నపురాణ సంపదాయమున ఘత।[పబోధముసకును, మతాచార్య 
మహిమాభివర్ణ నమునకును, ఆచార్య పూర్వజన వ్మగాధలకును, పాచీనసమకాలిన 
భర్త చరితలకును పట్టాభిషేకము చేయబడినది. కేవలజ్ఞానసిద్ధిచే ముక్తు లైన 
తీర్థంకరుల జన్మమహిమాది విశేషములను పతిపాదించుచు తన్యతసూ కాను 
గుణముగా నిర్మింపబడినని జైనపురాణములు, ఇట్టివి సంస్కృత, పాకృత 
భాషలలో వెలయించుటయే కాక సామాన్యజనుల కందుబాటులోనికి వచ్చునట్లు 
జై నకవులు దేశీయభాషలలో ఆనువాదము కావించిరి. అవి మత పవక్తఅను 
'భగవన్మూర్తులుగా భావించి భబించుటకును, తన్మతానుయాయు లగు మహాత్ముల 
మహిమలను |గహించుటకును, స్వీయమత సమర్థనమునకును పరమత ఖండన 
మయునకును అవసర మైన పరిజ్ఞానము నందించుటకును, ఏర్పడిన కథాకావ్య 
ములుగా రూపొందినవి. ఇందు చరిత కందని సనాతనులచరిత లుండకపో 
చచ్చును. సమకాలికులే పురాణ పురుషులుగా కీరి రి ంపబడవచ్చును, పురాణగిర 
వము నభిలషించెడి నవీనమతముల ఆకాంక్షలు నామ్మశవణ మా్యతముననే 


కరాణవాజగ్రయము 19 


-ప్పరాణక్యము స్ఫురింపజేయు నిట్టి నవీనసాహిత్య |పకియలకు దోహద క్రియ 


దక్షి ణదేశభాషా సాహిత్యములలో ఇట్టపురాణములు మతవాజ్మయముల 
కెత్తిన క్రీం పతాక లై విరాజిల్టుచున్నవి. కన్నడమున _పసిద్ధజైనక వులు తీర్థం 
కరులచరి తలను పురాణములుగా వెలయించిరి. “ఆదికవి యని (పసిద్ది గాంచిన 
సంపకవి ( వ్‌ జ 941 జైన పథమతీర్ణంకరు డిన పురుదేవుని చరి తముసు 
“ఆడిపురాణ' మనుపేర చంపువుగా రచించెను. ఆది బినసేనుని సంస్కృృతకృతికీ 
అనుకృతి. అరై 'ఉభయకవిచకవర్తి” యైన పొన్నకవి పదునారవ జైనతీర్ణం 
కరుని జీవితచర్మితమును చంపువుగా శాంతిపురాణ మనుపేర రచించెను. 
'కవిచక్రవర్సి” రన్నడు ద్వితీయతీర్థంకరుని చర్మితను “అజితపురాణ' మను 
చంపువుగా నిర్మించెను. ఇవికాక నాగిచందకవి మల్లినాథపురాణము, నయసేనుని 
ధర్మనాథపురాణము, జన్నకవి “ఆనంతనాథపురాణము' మొదలగునవి (సిద్ధ 
కన్నడజై నపురాణములు (దావిడవాజ్మయమునందు అజువత్తుమూవురునయనారు 
లను శివభక్తుల చరిత్రలను సంతరించి “శేక్కిజ్ఞార్‌' అనుకవి రచించిన “పెరియ 
పురాణము” కడు(పసిద్ధి కక్కియున్నది. ఇట్లు మతాచార్యులయొక్కయు, భక్తుల 
యొక్కయు కథలను గుది గుచ్చి కూర్చి ఒకకథావోరముగా సంతరించి పురాణ 
మనుపేర [పవర్తిల్రచేయుట కర్ణాట దవిడకావ్య వస్తునిర్మాణపద్ధతులలో ఒకటిగా 
కీ.శ. 10వ శతాబ్దమునుండియే గుర్తింపబడియున్నదని తెలియుచున్నది. 


సంస్కృత పురాణ పంచలక్షణములకు (పతిగా జైనులు తమపురాణము 
అందలి తిర్ధంక రుల చరితలలో ఉత్సవ పంచకమును - లేక _ పంచజిన మహా 
కల్యాణములను వర్టించిరి. రన్నకవి జైనపురాణములందు ఈ ఉత్సవ - లేక = 
కల్యాణపంచకము సవిస్తరముగ వర్ణింపబడవలె నని పేర్కొనియుండెను. అవి 
కర సురలోకావతరోత్సవము = లేక - గర్భావతరణ కల్యాణము. 2. జన్మాథి 
20. “సురలో కావతరోత్సవం, పరికృతం జనా్రభిపషేకోత్సవం, పరినిష్టాంతి 
మహోత్సవం, |పవిమలం శై వల్యబోోధోత్సవం, పరినిర్వాణమహో 
త్సవం, జినమవోకల్యాణ మైదుం నవి న్లరదిందుర్చువు'-- రన్నకవి. 
(చూడు: ఆది పురాణ సం[గవా పీఠిక పుట 56. సంపాదకుడు: ఎల్‌ = 
గుండప్ప. ఎం,ప.) 


20 పురాణ వాజ్బయము 


వేకోత్సవము - లేక - జన్మాభిషేక కల్యాణము. లి. పరిన్మిష్కాంతి మహో 
త్సవము - లేక - పరినిష్క మణ కల్యాణము. 4, కై వల్యబోధోత్సవము _.- 
లేక _ కేవలజ్ఞానక ల్యాణము. ర్‌, పరినిర్వాణ మహోత్సవము - లేక _ పరి 
నిర్వాణ కల్యాణము. జైనసాహిత్యమున ఈఉత్సవ కల్యాణ పదములు పర్యాయ 
పదములుగా వాఠబడినవి. తీర్ణంకరుని దివ్య జన్మకు హేతుభూత మైన కథా 
భాగము [పథమకల్యాణము. తీర్థంకర జన్మ సమయమున ఇం|దాది దేవతలు భువి 
కవతరించి క్షీరాభిషేకాదులతో ఆ మహామహుని పూజించి, ఆఅతనిమహిమాన్విత 
మైన జీవితగాథకు నాంది నాలపించు ఘట్టము ద్వితీయకల్యాణము. తీర్థంకరుడు 
సంసారము రోసి జ్ఞానసిద్ధికె తపోవనమున కరుదెంచుఘట్రము తృతీయ 
కల్యాణము. జ్ఞానసిద్ధియు, తత్పబోధ నిర్వాణములును చతుర్ధ పంచమకల్యాణ. 
ములు. ఈవిభాగములను గమనించినచో జినబుద్ధ దేవుల జీవితచర్మితల కల్పి 
సమముగా వర్తించునని సులభముగా ఊహించవచ్చును. అవి ఒక మహాజ్ఞాని 
జీవితమునందు పథ మోషస్సునుండి చర మోషస్సువరకు సహజముగా ఏర్పడు 
ఐదుసోపానములు, కావున తీర్చంకర చరి్మితల కవి అవశ్యలక్ష్షణములై (పవర్తిల్రినవి. 
ఉైనపురాణములును పంచకల్యాణలక్షణలకేతము లై పురాణగొౌరవము నందు 
కొనినవి. 


జన పురాణములందు మతసంబంధము లైన శా స్తా౦చారాద్యంశములను 
వదలినచో [ప్రధానముగా ఎన్నదగిస లక్షణములు మరిరెండు కలవు. ఆవిః 


1. భవావళి. ఏ. _తిషష్టిశలాకామహాపురుష చరితమువర్ణనము. భవావశియనగా 
తీర్థంకరుల పూర్వజన్మ లవరుస ఆనిఆర్థము. జైనసిద్ధాంతమున కర్మవాసనాబద్దు 
డైన జీవుడు జ్రానోన్ముఖుడై పయనించుచు నీచజన్మలనుండి [క్రమముగా 
ఉత్తమజన్మలను పొందుచు చివరకు కేవలజ్ఞానసిద్ధిని బడసి ముక్తు డగుటకు 
తీర్గంకరజన్మ మెత్తు నని విశ్వసింపబడును. తదనుగుణముగా జైనపురాణము 
లందు (పథమకల్యాణ కథావసరమున ఆతీర్థంకరజీవసంస్కార పరిణామ నిరూప 
కము లైన అనేకపూర్వజన్మ గాధలు చెప్పబడును. అవియన్నియు తీర్థంకర 
బీవితకథా రూపకమునకు (పస్తావనాంగతుల్యము లె ర క్రికట్టుచుండును. 
ఆకథాభాగము భవావళి, మహాపురాణ సం|పదాయముశ సర్గ పతిసర్షాదులలో 
[బహ్మాండజీవనోత్సత్తి |క్రనవికాసము పురాణారంభమున వర్ణింపబడుచుండ 


జైనపురాణములు _ తీర్గంకరజీవ _ పరిపక్వదశాభివర్షనమును ఆరంభమున 
నిబంధించుకొనినవి, 


జినధర్మమును నమ్మి సద్గతి పడసిన మహాపురుషులు అరువదిముగురు 
కల రని జైనమత సం పదాయము. వారిని" (తీషష్టేశ లాకా మహాపురుష లందురు 
వారు ఇరువదినలుగురు తీర్భంకరులకం టె భిన్నులు. వారిగణన మిట్టు కలదు. 
19 మంది చ|కవర్తులు, 24 మంది కామదేవులు, 9 మంది బలదేవులు, ౪ మంది 
వాసుదేవులు, 8 మంది |పతివాసుదేవులు. వారిలో అధములు _పతివాసుదెవులు. 
వారు భవబంధమగ్నులు. _ పైవారిలో ఉత్తములు చక్రవర్తులు. వారు సత్త్వ 
గుణసంపన్ను లు: వారందరికంటె సర్వో త్తములు తీర్ధంకరులు. అట్టి తీర్థంకరుల 
చరిత లలో వె తీషష్టిశలాకా మహాపురుషలచరి తలు యధావకాశముగా చెప్ప 
బడుట జైనపురాణ సం[పదాయము, పరిపూర్ణ బీవితు లైన మత|పవక్తల 
చరి తలలో తరతమ భేదాధికారులైన షుహాపురుషుల చరి[తలు వర్ణింపబడినచో 


సామాన్య పజలకు నిర్వాణ మార్గసోపాన [కమమును ఏర్పరచుకొనుటకు వీలు 
కలుగు ననుట నిర్మివాదాంశము. 


పెపర్యాలోచనమువలన జైనపురాణ నిర్మాణవిధానము, తల్రక్షణవిధము 
స్థూలముగా తెలిసికొన వీలగుచున్నది. అది మహావురాణ సం పదాయముకంటె 
భిన్న మైనదనియు స్పష్ట మైనది. పంచలక్షణ సూ(_తము మహాపురాణ సంప 
దాయము. పంచకల్యాణసూ తము జైనపురాణ సం|పదాయము, శజైనపురాణ 
ములలో పౌరాణికకల్పన యెంత యుండునో దేశీయతాము[ద అంత యుండును, 
కావున మహాపురాణ సం|పదాయము మార్షపురాణ సం్యపదాయ మనియు, 
తద్భిన్న మైన జెనపురాణ సం!పదాయము దేశిపురోణ సంప్రదాయ మనియు 
ఇందు భావింపబడుచున్నది, ఆం[ధవాజ్మయ చరితమున మార్గదేశి కవిత్యముల 
విభాగ మెట్టు వర్తించునో _ ఆం ధపురాణవాజ్మ య పర్యాలోచనమున మార్గ దేశి 
'పురాణరచనా సం| పదాయముల సమన్వయ మట్టు సార్థకము కాగలదు. 


త 


తెలుగున నన్నయ మహాభారతానువాదము నారంభించి మహాకావ్యరచన 
'ముతోపాటు మార్గకవిత్వపద్ధతికి (శ్రీకారము చుట్టినను తెలుగులో వెలసిన 


22 పురాణ వాబ్బాయము 


మొదటిపురాజము అనువాదము కాదు; స్వతంతపురాణము. మార్గసం పడాయ 
మునకుచెందిన మహాపురాణము కాదు; నం. పద్ధతికి చెందిన 
డేశిపురాణము. వీర శెవమతమున కొక తెలుగుకవి |పామాణికముగా నిర్మించి 

చ్చిన | పథమపురాణము. ఈ” "రవము ee సోమనాథకవి రచించిన 
గక మునకు దక్కు చున్నది. ఆనువాదయుగమని _పసిద్ధిగాంచిన సాహిత్య 
చరితా ధ్యా ంయములో స్యతం|త పురాణర చనము ఆంధులకే ఒకగర్యకా రణము. 


కన్నడ దేశమునుండి బసవేశ్వర పోక, మైన వీరశై వమతము పం డెండవ 
శతాబ్దిలో (పబలముగా వ్యాపించినది, పండిత,తయమును ఉత్త శక్ర 
కు స్తుతులను, గద్యలను, వర్ణనము లను రచింపచేసినది. మశ పచారమున 
కెన్నిసాహిత్య[ప|క్రియ లున్నను పురాణముతో సరిరాపు. వీరశైవజన్మక్షేత 
మైన కన్న డదేశముననే ఆమకమున కట్టి _గంథ మెర్పడలేదు. పదమూడవ 
శతాబ్ది ఉత్తరార్ధ మున పాల్కూరికి సోమనాధు డామతమునకు య. నిర్మిం 
చెడి యత్నము చేసినాడు. అతనిరచనపై కన్నడదేశమున వెలసిన వీరశైవ 
వచనగీతములే కాక, కన్నడసాహిత్యమున వ్యాప్తి గాంచిన ప జనిర్మాణ 
[ప్మ[కియయు బలమైన (_పభావము వేసినవి, ఈ ఈ బసవ పురాణ నిర్మా 
ణముపె జై నపురాణ | పభావము కానవచ్చును. 


వీరశె వులకు (పత్యక _పత్యర్థులు జైనులు, జనాదరణపా తము లైన 
_జెనపురాణ నిర్మాణశిల్పముల నెరిగి సోమనాథుడు పథ్రమవీర శె శె వపురాణము 
నిర్మించి పజాహృదయములను చూరగొన యత్నించినా డనుటలో ఆశ్చర్యము 
లేదు. ఏర శైవమతాచార్యుడగు బస వేళ్వరుని అవతార పురుషునిగా నిరూపించుటయే 
కాక, తత్ప్ఫూర్యజన్మ విశేషములను అభివర్హించి, ఆదిమూల మైన అతని 
స్వరూపము నెరింగించి |పస్గుతావతార హేతువును నిర్దేశించిన కథాభాగము బసవ 
పురాణతివృత్తమున పసావనగా అలరారుచున్నది. బసవేశ్వరుడు తొలుత 
సృష్ట్యాదియం దున్న ధర్మస్యరూపు డగు ఆదివృషభేందుడు. ఆపె నతడు 
శిలాదుని తపఃఫలముగా నందీశ్వరు డై జన్మమెత్తి ద్వితీయశంభు డని కీర్తి 
గాంచెను. నండీశ్యరుడే తై వమతోద్ధరణార్థమై బసవేళ్వరాఖ్యతో మరల భువియం 
దవతరించెను. దీనికి సూ తధారుడు పర మేశ్వరుడు, ఇంతకంటె పురాణ. 
మునకుఉదాతారంభ మేమి కావలెను? సర్గాదిక థన మార్షపురాణారంభమై యుండ. 


రా 
పురాణ వాజ్ఞయము విప్‌ 


గా ఆచార్యపూర్వావతారకథాకథన మీపుగాణ పస్తావనమై పరిఢవిల్లినది. దానిపై. 
జై నపురాణమునందలి “భవావళి' _పభావము (పస్ఫుటముగా కానవచ్చుచున్నది. 


జైన వురాణ పధాన వస్తులక్షణము లైన పంచక ల్యాణముల [ప్రభావము 
బసవపురాజము నందలి బస వేశ్వుర చర్మిత నిర్మాణముపై కలదు. మాదాంబాః 
గర్భ సంజాతునిగా బస వేశ్వరుని జన్మ వృత్తాంతము వర్ణించునెడ గర్భావతరణ 
కల్యాణ కథా సాదృశ్యము స్పష్టమగుచున్నది. న పురాణములలో జన్మా 
భిషేక కల్యాణ ఘట్టమున ఇం దాదులు శిశువునకు క్షీరాభిషేకాదులు చేయుట. 
వర్ణింపబడగా బసవపురాణమున సంగమేశ్వరుడు పత్యత మై జంగమపాద తీర్థ 
మలతో బాలునిమేను కడిగి, విబూదిపూతలు పూసి బసవ జన్మాభిషేకోత్సవము. 
నిర్వహించినట్టు అభివర్ణింపబడినది. జైనులకు శ్షీరాథిషేక మెంత పవితమో 
వీర కై వులకు 'జంగమపాదతీర్థసే చన మంత పవిత్రము. ఇక జైన పురాణము, 
లందలి పరిని ష్కా-ంతికి క బసవేశ్వరుడు ఉపనయ సంసారమును మాని 
వీరమాహేశ్యర వత దీక్ష వహించుట చెప్పబడినది. క్రైవల్యబోధోత్సవమునకు, 
మారుగా సంగ మెళ్వరుడు బసవేశ్యరున కొనర్చిన [ప్రబోధము నిర్వహింపబడినది. 
పరినిర్వాణ మహోత్సవస్థాన మన బసవని జ్ఞానబోధలు, లింగై క్యమును వర్ణింప 
బడినవి. జైనులకు (తిషష్టి శలాకా మహాపురుషులవలె శైవులకు అరువది. 
మూవురు నయనార్హు కలరు. ఇచ్చట కుదిరిన సంథ్యాసామ్యము గమనింప దగిన' 
యంశము. ఈ సామ్యమును గమనించియే కాబోలు సోమనాథుడు జైన పురాణ. 
సం పదాయమునకు _పతిగా అరువత్తుమూవురు నయనార్హ కథలను (వారందరు. 
వీరశైవులు కాకపోయినను) [(గహించి బసవపురాణమున నిబంధించెను, దీనితో 
సోమనాథుడు దేశీయమై న పురాణ సంపదాయముతోపాటు శివభక్తాభీష్టమును. 
గూడ పాటించె నని తలంప వఏీలగుచున్నది. 
కర్జాటాం[ ధమ లయందు జైన పురాణములు వైదిక పురాణముల కెదురు. 
నిలిచి | పజాడదరణ పొందుటకు యత్నించినవి. కొంతకాల మాపురాణములు (పజల 
హృదయసీమలపై రాజ్యము చేసినవి. పోటీపడి జనాదరణమా నొందుట్నకె 
వీర శైవులు (ప్రధమ పురాణ నిర్మాణయత్న ము కావించిరి. సోమనాథుని ఆభార 
ముంచిరి. ఆతడు జైన పురాణనిర్మాణ శిల్ప రహస్యములను (పచ్చన్న ముగ 
కొల్పగొ ట్టి [పథమ వీరశైవ పురాణమును నిర్మించెను. ఇట్ల నుటచే జైన పురాణ 


24 పురాణ వాజ్భ్మయము 
లక్షణము లన్నింటిని సోమనాథుడు యథాతథముగా అనుకరించె నని తాత్పర్యము 
కాదు. అతడు తన [గంథపణ్మాకకు ఒదిగినంతవరకు వానిని నిపుణముగా 
గహించి స్వీయవతిభతో స్వతంత పురాణ రచనావిధానము నేర్పరచుకొనెను. 


బసవని చర్మితమే బసవపురాణ! పధానేతి వృత్తము. సోమనాథుడు తన 
పురాణకథా వన్తువును సేకరించుకొనిన విధము నిట్లు చెప్పుకొనెను 1- 

““ఆతత బసవపురాతన భక్త 

గీతార్థ సమితియే మాతృక గాగ 

బూరితం బై. యొప్పు పూసలలోన 

దారంబు! కియా? బురాతనభక_వితతి 

చరితలలోపల సంధిల్ల బసవ 

చరిత మే వర్ణింతు సత్క్మృతి యనంగ” 

“ పస్తుతింపంగ సద్భ క్తివిస్ఫురణ( 

(బస్తుతి; కెక్కి.న బసవనిచరిత ( 

జెప్పితి భక్తులచే విన్న మాడి. 

దప్పకుండగను యథాళ క్రిం జేసి.” 


ఈ వాక్యములనుబట్టి బసవపురాణ మెపురాణమునకును అనువాదము 
కాదనియు, శివభక్తులయందును, పురాతనభక్త గీ తార్థములయందును వ్యాపించి 
యున్న బసవకథార్థములను పోగుచేసి, స్వీయ్యపతిభతో వానిని రసవ_త్తరము 
'లొనరించి, సంవిధానము చెడకుండ వానిని గుదికూర్చి సోమనాథుడు పురాణ 
నిర్మాణ మొనర్చె ననియు స్పష్ట మగుచున్నది. సోమనాథు డీవురాణమును 
భక, జనక థామంజరిగా ఆలంకరించినను అం దె క్యమను సూత్రమును బసవని 
చరిత్రలో సాఢించుటవలన ఆతని కావ్యవస్తువునకు |పబంధసౌొందర్య మబ్బినది, 
'సోమనాథుడే పండితారాధ్య చర్మితమున భక్తులు తన పురాణనూతనత్వమును, 
అం దితివోసఘటనమువలన కథాక థనమున కేర్పడిన పాబంధ్యమును కీ రించి 
నట్లు (పత్యేక ముగ చెప్పుకొనినాడు. 


“భ్యాతిగా సద్భ క గణలాలనముగ 


నూతనంబుగ జగన్నుతముగా మున్ను 
బసవపురాణ మొప్పగ రచించితివి 


బసవపురాణ |పబంధంబునందు 
_పధిత పురాతనభ కగుణాను 
కథనంబు లితిహాసఘటన( గూర్చితివి”. 


బసవపురాణమున శివభకృలకథ లనేకములు కలవు. ఆభక్తులలో బనవే 
“శ్యురునకు సమకాలీనువై ననా రున్నారు. వారిలో ఆల్జమ।[పభువు, ముగ్గ 
సంగయః, మడివాలు మాచయ్య, సిద్ద రామయ్య, సక లేశ్యర మాదిరాజయ్య. 
కిన్నర [బహ్మయ్య, _ కన్నద | బవ్మయ్య, కలకేత “బహ్మయ్య, మోళిగ 
మారయ్య, ముసిడి చెడయ్య, సురియ చౌడయ్య, తెలుగు జొమ్మయ్య, ఏకాంత 
రామయ్య, - షో డ్డలదేవు బాచయ్య, సివనాగుమయ్య మొవలగువారు ముఖ్యులు, 
సమకాలీనభక్ష చరి[తములు బసవనితోముడివడి యున్నను పురాతనభక్త చరిత 
ములు తత్కథాసందర్భములందు దృష్టాంతరూపములుగా చెప్పబడినట్లు 
కూర్చుట సోమనాథిని కథాసంవిధాన వైపుణ్యము. 


పురాతనభక్తులలో ముగ్గభక్తులు కొందరు కలరు. “నిక్క మీశ్వరుగాని 
నిజ మెజటుంగమిని. ముక్క-_ంటిభక్తులు 'ముగ్గలు గారె?” అని బసవేశ్యరుడు 
'ముగ్ధభక్తల స్వభావమును పేర్కొనినాడు. వీ రన్యభక్తులవలె వీరమాహేశ్వర 
వతపారీణు ©. యున్నను విశేషించి అమాయకులు, _నిరాడంబరులు, స్నిగ్గప 
వృత్తులు, స్వచ్చమైన వాత్సల్యము, పారవళ్యముతో కూడిన భక్తి భావము, 
'వెన్నవంటివ్భాదయము, శివుని గాంచినంతనే ఆపునివలె, మితునివలె, పుత్తు9ని 
వలె భావించి :ముగ్గభావముతో కీర్తించి, సేవించి, లాలించెడి స్నేహభావము 
వారికుగ్గుతో వచ్చినవిద్య. శివునికొరకై [పాణములను సైతము పణమొద్డుటకు 
సిద్ధ మగు త్యాగోత్సాహమూర్తు లైన భక్షి వీరులు వారు, రుుదపపపతి, నక్క 
వై నారు, బెజ్జమవో దేవి, గొడగూవి, దీపదకళియారు, నాట్యనమిత్తండి, ఊడు 
మూరు కన్నవ్ప, కళియంబ నయనారు, సకలేశ్వర మాదిరాజయ్య, ముగ్గ 
సంగయ్య మొదలగు ముగ్గభ కుల చరితములు ఈ పురాణమున భక్షిర సోల్తా 
"పముగా' వర్ణింపబడి యున్నవి, 


వీరశైవము భక్తి పధాన మైన మతము. ఆభకి, ఆవేశ పధాన మై 
సాహసోపేతము లైన అద్భుతకార్యములచే [పపంచిత మగుచుండును. వ 
.చేవులందు స్వీయమతాఖభినివేశ మెంత యుండునో అన్యమతతిరి స్కారమంత 


26 పురాణ వాజగ్థయము 
కానవచ్చుచుండుసు. వీరమా హేశ్వర( వతు డైన జంగము డేకులమునకుగానిః 
ఏవృత్తికి గాని చెందియున్నను శివునివతె పూజనీ యుడే; సహపంక్తి య. 
కర్తుడె. ఇట్టి భ క్రింం పదాయము వీర ౫ వమత। పతే; నకతను చాటుచున్న 

సోమనాథుడు 'వీళశెవముతరహస్య ములను స్పష్టపరచునట్టి విధముగా వ. 
సంవిధానమును బనవపురాణ మున నిర్వహించెను. బసవపురాణపా తలందరిలో 
సాత్తి కుడుగా, మహామహిమాన్న్వితు డుగా బసవేశ్వరుడు కానవచ్చుచున్నాడు. 
బస వేశ్యరుడు జంగమారాధన మొశర్చు వీర మా హేశ్వరాచార్యు డయ్యును 
అవతారపురుషు డనియు, శివునకును బసవలికిని భేదము లేదనియు నిరూపించుట 
ఈపురాణతాశ్చర్యము. శివభక్తికిని, బసవభక్తికిని భేదము లేదు. పరమశివుడే. 
“తప్ప దే నత. డని తర్కించిచూడ' నని పలికియున్నాడు. శివు డవ్యక్త 
లింగము, సాకారలింగరూపు డగు బస వేశ్వరుండు వీర శైవులకు పరమ; పామాణి 


కుడు. వారిపురాణమున కతడే నాయకుడు. అతనియంమ భక్త్యా వేశము పరా 
కాష్ట నొందినట్టు సోమనాథుడు చి తించెను. 


“వడిం బారు జలమున కొండ లెల్ర కాళ్టు 
వడి( గాలు చిచ్చున కొండలల నోళు 

(af) య 
వడి వీచు గాడ్చున కొండలెల్ర దలలు 
వడి చేయు బసవన కొండలెల భక్తి” 


ఇట్టి మతాచార్యుని పీరశైెవభక్తి చరితము వర్ణింపబడిన బసవపురాణము 
భకి వఏీరమునకు పట్టుకొమ్మ. త దసపుష్షి సర్వాంగ సుండర ముగా నిర్భహింప ' 
బడునలట్టు సోమనాథుడు పురాణమును రచించెను. ద్విపదలో వెలసిన పురాణ 


ములలో ఇది అద్వితీయ వై మెనది. జసవపురాణముతరువాత స:తంతదేశిపురాణ ' 
రచన తెలుగులో సాగలేదు. 


4. 


మహాపురాణసం పడాయమున తెలుగున చెలసిన  వురాణవాజ్మయ. 
మంతయు అనువాదసాహిత్యమే. ఆం|ధసాహిత్యమున రసోదంచిత మైన కథాను 
వాద|ప| కియకు రూపకల్పన చేసి ప్రాణము పోసినవారు. కవి తయమువారువారి * 
మహాభారతానువాదవిధానమే |పాచీనాంఢధపురాణక ర్రలకు మార్గ్లగర్శక మైనది, 


పురాణ వాజ్ఞయము of" 


ఆం(ధసాహిత్యమున నన్నయ _ మహాభారతానువాదము చేపట్టునాటికే 
సంన్కృతసా హిత్యమున పుకాణేతిహాసకావ్య ప (క్రియలు (పత్యేక పతిప త్రి: 
గడించి శాఖోపళాఖలతో విస్తరించినవి. పురాణములు ధర్మనీతి| పధానములు. 
కావ్యములు రస|పధానములు. ఇతిహాసములు శా స్ర్రవిషయ్మపధానములయ్యు. 
కావ్యచ్చాయలను సంతరించుకొనిన మిశమూర్తులు. తెలుగున కవితయము' 
వాపు ఇతిశోసానువాదమును చేపట్టినను అందలి కావ్యాంశను విస్తరించి పోషించిరి. 
అందువలననే ఆం(ధమహాభారతమున _ మూలమునందలి శాస్త్రవిషయములు 
సంష[గహింపబడినవి. రసపోషకము.లైన కావ్యార్థ ములు విశేషించి పోషింప, 
బడినవి. తిక్కన సోమయాజి ఆంధభారతమును |పబంధమండలి ఆనుటలోని ' 
అంతరార్థ మదియే. కవిత యమువారు తెలుగుకవులకు రసదృష్టిని పసాొదించిరి. 
వారి తరువాత సాహిత్యరంగమున వ్యపష్మకియ చేపట్టిన కవియైనను అందు 
కావ్యత్వమును స్వీయోపజ్ఞతో సంతరించుటకు |పయత్నించెను. (పాచీనకాలమున. 
కావ్యస్పృహ లేని తెలుగుకవి తెలుగుగడ్డమీద గౌరవింపబడలేదనియే. 
చెప్పవచ్చును. 


కవి తయములో కావ్యస్ప లహ ము త్రెరంగులుగా మోసు కెత్తెను. నన్నయకో 
అది కథాశిల్పమును, తిక్క_నలో రసశిల్పమును, ఎజ్జనలో ఉక్తిశిల్పమును ఆశ 
యించి సపెంపొందెను. అది ఆంధపురాణరచనపై బలమైన్మపభావము వేసెను. 
మారన తిక్కనకావ్యకళాశిల్పములను మార్క_ండేయమున పొందు పరచెను, 
ఎజ్జయ ఉక వెచి తితోపాటు వర్ణనలకు | పాధానకము కల్పించెను పుకాణసమ' 
[గానువాదముకంటె వురాణకథలను జోడించి వస్తుసమ్మగతను సంతరించుకొని 
వర్ణనలచే పెంపు గావించి స్వతం। త పతిభతో పురాణమున (పబంభచ్చాయలను 
వెలార్చు ఒక నూత్న మార్గమును నృసింహపురాణమున (పకటించెను. శ్రీనాథు' 
డాసూ తము నందుకొని పురాణఖండానువాదమున  గుప్పించెను. ఎజ్జయ. 
చూపించిన మార్గమును శ్రీనాథుడు ఘంటాపథముగా మార్చెను. పోతన ఎజ్జయ' 
్రీనాథుల పద్ధతులను అదనెరిగి భాగవతరచనలో పొందుపరచుకొనుటయే కాక 
భ క్రిరసమును పురాణ్యష్మకియలో [పాణ్యపతిష్ట గావించెను. ఇట్లు పాబీనాంధ ' 
కవులు రచించిన పురాణములకు కావ్యపద్ధతి చేవకల్సించినడి. అందువలననే: 
ఆం ధపురాణేతివోసములతోని ఉపాఖ్యానములు సెతము స్వతం్యతకావ్య 
ములుగనో, లఘుకావ్యములుగనో మనకు తోచుచుండును. 


to 
tn 


పురాణ వాజ్యాయ కంర 


ఆం! ధసాహిత్యచరి తలో పురాణరచనావరిణామమును  గమనించినచో 
'కౌొవ్యపురాణప| క్రియలకు స్పర్థ కానవచ్చుచున్నది. కవితయయుగమున ఈ 
రెండు. ప్యకియలు అక్క- సెర్దొండవలె పరస్పరపోషకముగా సెరిగినవి. శ్రీనాథ 
యుగమున కావ్యపురాణ[ప|కియలు పోటీపడి నిలిచినవి. [పబంఛధయుగమున 
కావ్య ప కియకు గౌరవము చాచ్చి పురాణములకు గౌణమైన (పాధాన్యము 
వచ్చినది. దక్షిణాయ్యధయుగమునకూడ అట్టిస్థితియే కొనసాగినది. ఆకాలమున 
“పురాణములు వచనకృతులుగా వెలువడి కొంత [(పకియా వైవిధ్యమును సంపా 
దింపయత్నించినవి. కాని శ్షీణయుగమునుంఎడి పురాణములు కావ్యస్సృహకు 
దూరమై మూలపాదసేవనమునకు గడంగినవి, ఆధునికయుగములో నూత్న 
కావ్య పయోగముల కున్న గౌరవము పురాణపకియకు లేదు. అయినను, ఆకాఖ 
నేటికిని అంతరించి పోలేదు. కాని, కవితయయుగమునాటి కాంతి కాని, కావ్య 
యుగమునాటి వికాంతి కాని నేటిపురాణరచనకు లేదు. ఆం(ధపురాణసాహిత్య 
మునకు సంబంధించినంతవరకు [కీ.ళ.1లీవ శతాబైైనుండి 15వ శతాట్టివరకు 
గల కొలము స్వర్ణయుగము. 


తెలుగులో పురాణైకకర్త లున్నారు. పురాణకావ్యోభయకర్త లున్నారు" 
మొదటి తెగ వారికి వారిక్సతుల కున్న గౌరవ మెంతియో అంతకలదు, రెండవతెగ 
వారి కావ్యముల కున్నగౌరవము వారిపురాణములకు కానరాదు. అనగా తెలుగు 
సాహిత్యమున కావ్యస్పృహ కున్న గౌరవము పురాణానువాదమునకు లేదు. 
'ఆందువలననే పురాణరచనమునందు కావ్యచ్చాయలను పోషించి ఆ_ప్మకియకు 
గౌరవ పపత్తులు కల్పించిన పురాణకర లు నేటికిని పూజనీయు లగుచున్నారు, 
మిగిలినవారు చరి|తపుటల కెక్కి చరితార్థ లగుచున్నారు. 


ఆం ధసాహిత్యమున పురాణనిర్మాణవిధానమును పరిశీలించినచో [పధాన 
ముగా నాలుగువిధములైన శైలులు కానవచ్చుచున్నవి. 1. రసవత్పురాజ 
కథాకథనశైలి. 2. భగ్తిరసపోవషణకశై లి. లి. వర్ణన (పధానమైన ఖండాను 
.వాదశైలి. 4. మూలవిధేయమైన అనువాదశై లి. ధర్మార్ధ, పధానములై న 
'పురాణకధ లను రసశిల్పసమన్విత ములుగా నొనరించి పురాణము నొక రమణీయ 
'రసవత్కథా మంజరివలె తీర్చిదిద్దుపద్ధతి మొదటిది. _ ఇట్టిపద్ధతికి నన్నయభ లే 
“కొంతవరకు మార్గము వేసినాడు. దానిని పురాణమున కన్వయించుకొని మారన 
“కవి మార్క-ండేయపురాణమున వెలయించినాడు. ఈ మార్గ మున నడచినవారు 


పురాణ వాజ్బయము 29: 


వెన్నెలకంటి సూరన, నందిమలయ ఘం౭టసింగయలు, దేవీభాగవతకరి, లు 
మొదలై నవారు. ఆంధభాగవత పురాణమును బమ్మెరపోతన ఛక్తకల్ప,., 
[దుమముగా నిర్మించి భ క్రిర సపోషణపద్ధతికి పరిపూర్ణసరూప్వ మును ఆవిష్క 
రించి కిరి కెక్కినాడు. సహజకవితాధురంధరుడును, మహాభక్తుడును అమున. 
అ మనీషి అనన్యసామాన్య మైన స్వీయకవితాశైలితో భాగవతమున కొక 
హోన్నతస్థితిని కల్పించుటయేకాక, ఆంధుల కత్యంత పీతిపాతు డై నాడు, 
భక్తి కవితకు పోతనశై లియే పరాకాష్ట. భ క్రిపురాణకవిత కతనిగంథము. 
ఏకై కనిదర్శనము. భాగవతము నెందరో అనువదించిరి. కాని, పోతనమార్శము 
వారి కసాధ్యమైనది | 
స్థల దేవతీర్థ మహిమా భివర్ణ నదృష్టితో ఎజ్టాపెగడ నృసింహపురాణము 
రచించెను. ఆం దాకవి పదర్శించిన వర్ణనా వైదగ్ధ్య మునకు _పబంధపర మేశ్యర 
బిరుదము సార్థక మైన దని సాహిత్యవిమర్శకులు తలంచుచున్నారు. వర్ణనాబహుళ 
మైన (పౌఢకవితాశైలితో రచించు ఇట్టిపు రాణమార్గమునకు ఎల్టాపెగ్గడ 
గృరుపీఠము. భీమఖండ, కాశీఖండాదులను రచించిన క్రీనాథు డీమార్గమున నడిచి 
క్రాంత[పత్యేకతను సాధించుకొనినాడు. ఎజ్బయకృతిలో వర్ణనావై శిష్ట్యమున్నను 
వస్వైక్యము చెడలేదు. శ్రీనాథునికృతులలో వర్ణన కున్న (వాధాన్యము వసెక్య 
మునకు కానరాదు. పురాణమున | పబంధమును మూర్తికట్టించినవా రొకరు కాగా 
[పబంధశై లిలో పురాణమును సిర్మించినవారు మరొకరు. వీ రిరువురు చూపిన 
బాటలలో మేలిమిని (గహించి తమరచనలను సాగించినవారు పిల్హలమ ల్లి 
పినవిరభ దుడు, మడికి సింగన మొదలై నవారు. 


మూలవిధేయ మైన పురాణానువాదము క్షీణయుగమున ప్రారంభ మై 
ఆధునికయుగమున వి_స్పరిల్లినది. మూలతాత్సర్యము మొక్క వోకుండ పఠితల 
కందించుటయే ఈశ్రైలికి పరమధ్యేయము. యోగ్యతనుపట్టి చూచిన 
పెశెలులలో ఇది అధమము. కావ్యకళావై భవము లేని పురాణానువాదము 
ఆం ధులకు రుచింపదు. కవ్నితయమువారే అట్ట అభిరుచిని మనజాతికి నేర్పినారు. 
ఆరుచిని వీడలేని రసికజాతి మనది । 


ఆంధ సాహిత్య చరితలో పదునారవశతావికి పూర్వము వెలసిన పురాణ. 
వాజ్మయము సమకాలీన సాంఘిక మత సాహిత్య పయోజనములను సాధించు 
టతొ' పాటు శాక్యత సాహిత్య |పమాణములను కూడ సంతరించుకొనినది. ఆ, 


ఈలి 


0 పురాణ వాజ్యయము 


తరువాత వెలసిన పురాణములు సాంమిక మత పయోజనముల నుద్దేశించి వెలు 
వడినట్టు కానరాదు. ఈ భేదము గమనింప దగిన అంశము. సమాజము నుడ్డేశించి 
వెలు పడెడీ సాహిత్యమునకు సాంఘిక పయోజన ముండుట ఆత్యవసరమ్ము 
మహాభారత రచనము ద్వారా తొలుత కవిితయమను వారే ఆ సత్యమును నిరూ 
.మించియుండిరి. 


ఆంధ పురాణ సాహిత్యమున కవిత్రయము వంటివారు పాల్ఫురికి సో 

నాథుడు, మారన, బమ్మెర పోతన. సమకాలీన సమాజ [(పయోజనముల నుప 
. లక్షించి, విశిష్ట కవితా దృక్పథముతో పురాణ పక్రియను చేపట్టినవారు ఈ 
మువ్వురు. సోమనాథుడు వీరశైవ మత|[పబోధమునకై భక్త్యావేశ |పధాన మైన 
. దేశిపురాణమును గానయోగ్య మైన ద్విపదలో వినిర్మించెను. మారన సోమనాథుని 
దేశిపు వాణమార్ల మునకు ప్రత్యర్థి. అతడు మహాపురాణ సంప్రదాయ |పవర్శకు 
డై మార్కండేయము ననువదించెను. తిక్కన శిష్యు డైన మారన భక్త్యావేశము 
కంటె జ్ఞాన _పధానమైన అద్వైత తత్వమును, ద్విపదకంటె చంపూరచనెమును 
పురాణ రచన కుపాదేయ మని ఉపదేశించెను. భేదభ క్రి పబలిన సమాజమునకు 
జ్ఞానబిక్ష పెట్టుబకే మారన మార్కండేయమును చేపనును. సోమన భ క్తిమార్గ 
(ప్రవర్తకుడు; మారన జ్ఞానమార్గ పబోధకుడు. ఈ రెండు మార్గములును సమ 
ప్రాధాన్యము వహించి బమ్మెర పోతనలో సంగమించినవి. పోతన కవితలో 
భక్తి కెంత (పాధాన్య మున్నదో ముక్తి నొసగు జ్ఞానశక్తి కంత _పాముఖ్య 
మున్నది. పోతన సమన్వయ దృక్పథము పురాణమున కొక సమ్మగ వ్యక్తిత్వ 
మును, సార్వకాలిక (పయోజనమును సంతరించి పెట్టినది. తెలుగున పురాణ 
మేది? అన్నచో- పోతన భాగవతమె-- అను (పసిద్ధికి దారితీసినది. భగవత 
.రచనానంతరము దాని (పతిపత్తి ని గడించిన మరియొక పురాణము లే దన్నచో 
విపతిపత్తి ఉండబోదు. ఈ కవ్మితయములో _పబంథ పర మేశ్యరస్థానీయు 
డైన పోతన 'పురాణ పరమేశ్వరుడు. 


ఫ్‌ 


మారన మార్కండేయపురాణము తెలుగున ఆనువదింపబడిన (పథమ 
మహాపురాణము. మారన తిక్కనసోమయాజి శిష్యుడు. మార్కండేయపురాణము 


వురాణ వాజర్రయము ప్ర 


తిక్కానగారి వైదికమతధర్మాదై ఇత [పచారమహా పణాళికలో కాలాంతరమున 


రూపుగొన్న నొపా త్య ప|క్రియాసాధనము, హరిహారాభేద భకి, యుక్తు డె న గన్న 
“సీనాని కది అంకితము. గన్న షే గునాని కాకతిరెండవ పతాపరుద దేవుని 
కటకపాలకుడు 


తిక్కనకాలమున శైవవైష్టవములకు సంఘర్షణ మేర్చడెను. తిక్కన 
ఆమతములలోని వై దకమతాచారవిలుప్తి ని, భేదదృష్టిని, మూఢభక్తిని గర్హించెను. 
వేద పామాణ్యభావమునకు |వాధాన్య మిచ్చెను. వై దికమార్షనిష్ట మగు వర్తనము 
వలన హరిహరాభేదరూసమగుభకి, కుదురు నని పబోధించెను. సాకారమూర్తుల 
వెనుక నిర్గుణ మై అద్వితీయ మై భాసించు పరతత్ర్వము నెలుంగుజ్ఞానమే 
భేదములేని భక్తి అని చాటిచెప్పెమ. హరిహరభేదదృష్టి జ్ఞానమువలన నశించును. 
నవిరహిత మైన మూఢభథక్రి భబేదరూప మైన కాలుష్యమును హృదయమున 
పెంచును. తత్కాలుష్యపరిషాళనమువలన చిత్తమునందు నిర్మలవృత్తి ఏర్ప 
డును.దానివలన భక్తుడు భగ వత్పాదనిరంతరస్మరణతత్పరభావము పొందగలడు, 
అది (బహ్మానందసంధాయకము కాగలదు. ఇట్టి జ్ఞానమార్గము నాశ్రయించి 
తిక్క_న-భేదదృవ్షిని వరించి పెనగులాడుచున్న శైవవైష్టవముల కెదురు 
నిలిచెను, కానిఃవారిపై విజృంభింపలేదు. నయకోవిదుడై వారిఖేదదృష్టికి విరుగుడు 
పెట్టెను. హరిహరాత్మక మైన పరతత్త్వమును చూపి, వారికిజ్ఞానదృష్టిని (పసా 
దించెనుపంచమవెద మైన మహాభారతము ననువదించి వెదహృదయమును సుహృ 
త్సమ్మితముగా లోకమునకు బోధించెను. ఆయినను భారతరచన్నాపయోజనము 
సంపూర్ణముగా సాదింపబడ వలె నన్నచో సంస్కృతసారనస్వత మునందిలి స్మృతి 
శాస్త్రములు, పురాణములుకూడ తెలుగున రావలెను, తిక్క_నమనీషి ఈ యంశ 
మును గుర్తించి తనకు సన్నిహితులై యున్న కవికుమారులచే ఆయుద్యనుమును 
వ్యాపింపజేయ సంకల్పించియుడ వచ్చును. విచిత మేమన తిక్కనకు దశ 
కుమారచరితము నంకిత మిచ్చిన మూలఘటిక కేతన విజ్ఞానేశ్వరీయమను 
ధర్మశాస్త్ర గంథమును రచించెను. అది యాజ్ఞవల్క్యన్మృతికి వ్యాఖ్యా_గంథ 
మగు మితాక్షరికి ఆంధానువాదము, తిక్కనశిష్కు డైన మారన మార్కండేయ 
“పురాణము ననువదించి మహాపురాణవాజ్మయమునకు ఆంధమున అంకురార్ప 


అము కావించెను. పురాణవిజ్ఞానమును ఆం|ధజాతికి అనుదించి చెప్ప మొదలిడిన 


మారన నన్న యతిక్క_నలవలెవే వైదికమతోద్ధరణమునకు కృషిచేసిన మవా 
నీయ డై నాడు. 


మ 


లిల్లి పురాణ వాజ్బ్యయము.. 


మారన మవాపురాణములలో మార్క_ండేయమునే ఏల ఎన్నుకొన వలెను; 
ఆను పశ్న ఉదయించును. మార్క._ండేయము ఆం ధుల కభిమా. గంథ మైన 
మహాభారతము యొక్క (పశస్తితో ఆరంభించి, అందలి శంకావంచక నివారణ. 
ముతో ఉప్మకమించి, కాంతి పర్యములోని మేధావ్యుపాఖ్యానమునకు విస్తృత 
రూపమెన జడోపాఖ్యానమ ను అనుసంధించుకొని ముందుకుసాగి మహాభారత 
_పశస్తి కి పతాక పాయమైన దని యశస్సు గాంచినది. తిక్కనగారి భారతము 
చదివీ, తన్మాహాత్మ్య పతిపాదకమైన ఈ పురాణము నెత్తుకొనుటకు జాతి ఉత్సా 
హము (పకటించును. అందువలన మారన మార్కండేయము నెత్తుకొనెను, 
ఆంతియ కాదు. మార్కండేయము (బహ్మర్షి నామము పై ఎెలసీన ఏకై క్‌ 
మహాపురాణము, అది జ్ఞాన పధాన మనది. దానియం దే పత్యేక దైవమున 
కధిక ప్రాధాన్య మీయబడలేదు. హరిహర చతురాన నార్కాగ్ని దుర్గావనజా 
సరనస్వత్యాదుల మావాత్మ్యములు యధథావకాళముగా ఆం దభివర్ణింప బడినవి.. 
కావున ఈ పురాణము చెపట్టుటవలన తిక్కన హరిహరాదె తమునకు అపార 
బలము సేకూరినది. చాతుర్వర్హ్య వ్యవస్థ, సదాచార విధానము, పుణ్యపాప 
ఫల వివేకము, వేదవిహిత కర్మాచరణము. అష్టాంగ యోగాది విధులు, |బహ్మ 
జ్ఞాన సాధనము, దార్మనికమూల మైన సృష్టి విధానము. ధర్మశాస్త్ర కర లైన 
మనువుల చరితములు, పజాహిత తత్పరులును ధర్మానురక్తు లును అయిన 
సూర్యవంశ చక్రవర్తుల చరిత ములు- ఇవియన్నియు ఎ దిక మత (పబోధాత్మ 
కములే. వర్ణ వ్యవస్థలను, వై దికాచారములను, కర్మకాండను సంఘమున సమ. 
యింపచేయుచున్న ఏరశై పాది మతములనుండి జనుల నుద్దరింప తోడుపడెడి 
పురాణార్థములే ఇవి. మరియును కాకతీయుల కాలమున దురాప్తూజయు ఓరుగల్లున 
(ప్రాముఖ్యము వహించి యుండుటచే ఇందలి స_షశతియు దేవ్యుపాసకుల నాకర్షిం 
చుట కుపకరించె నని భావింప వఏీలగుచున్న ది. ఇట్టు ఈ మార్కండేయ 
పురాణము 14వ శతాబ్ది పథమ పాదమునందలి కాకతీయ స్నామాజ్యమునందలి 
మత సాంఘిక పరిస్థితులను వైదిక మతాభిముఖముగా ఉద్ధరింప సమర్థమై 


ఉండుటచెతను, తిక్కన ఆభిమతమున కది విరుద్ధ మగుటచేతను మారన 
మార్కండేయ పురాణమునే (పత్యేకించి అనువదింప చేపటై నని భావింప వలను. 
పడుచున్నది. 


మారన మార్కండేయ పురాణమును రచించుటకు మరికొన్ని కారణములు 
కలవు. 1. పాల్కురికి సోమనాథుడు నిర్మించిన వీరశైవ బసవపురాణము: 


పుశాణవాజన్చ్రయము బ్రిప్లాః 


rw) 


అనాద్యము, అపమాణము అను వై దికమతస్థుల అభిమత మునకు అనుగుణముగా 
ప్రాబినమను, ఆర్షమును అయిన పురాణమును అనువడించి మారన మహాపురాణ 
సం పదాయధ జము స్థాపింపదలచుట. వ, ద్విపదచ్చంద మున కావ్యరచనము 
సాగించుచున్న శె వవైష్టవ కవుల శుగ్ధ దేశి కవితాపద్ధతిని కాదని, నన్నయబచే 
ఆరంభింపబడీ , తిక్కనచే పుష్టిమంత మొనర్పబడిన చంపూకావ్య రచనమునకును. 
మార్గ కవిత్యమునకును |పాచుర్యము కల్పింపబూనుట. తి. సమకాలీన సాహిత్య 
రంగమున నున్న కావ్య్యప్మకియల నన్నింటిని తనయందు ఇమిడ్చుకొనియున్న 
పురాణమును తెలుగున రూపొందింపవలె ననెడి విశిష్ట పయత్నము. వీనిలో 
మొదటి రెండును క్రమముగా పురాణ స్వభావమునకును, ఛందస్సునకును 
సంబందించినవి. మూడవది పురాణ విశిష్ట వ్య క్రిత్వమును చాటి చెప్పుచున్న ది. 
కావున దీనిని కొంత వివరింపవలసి యున్నది. 


మారనకొలమునాటికి తెలుగున మహాభారతేతిహాసము, రామాయణాది 
మహాకావ్యములు, కుమారసంభవాది వస్తు కావ్యములు, దశకమార చరి తాది 
కథాకావ్యములు, సర్వేశ్వరసుమతీశతకాదులు, విజ్ఞానేశ్వరీయాది ధర్మశాస్త్ర 
ములు, పురుషార్థసారాదులవంటి రాజసీతిళాస్త్రములు, శై వపురాణములు, భక్త 
చరితలు, స్తవములు ప్రసిద్ధ సాహిత్య _ష్మకియలుగా ఉన్నవి. వీని లక్షణము 
లసియు ఈ మహాపురాణమునందు ఈ |క్రిందివిధ ముగా (పతిబింబితము లయ్యె 
నని చెప్పవచ్చును. ఇతిహాసము పురాణా౭తర్భాగము. సూర్యవంశరాజచరి త 
మితిహాస మనబడును. హరిశ్చం[దకువలయాశ్య చర్మితములను (ప్రత్యేక ముగా 
పరిగణించినచో ఆవి స్య్వయంసమృద్ధములై న కావ్యములుగా భాసింపగలవ్ను, 
కుమారసంభవాది కథలవలె మనుసంభవగాథ లీపురాణమునందు విపులముగా 
వర్ణింపబడినవి. మార్కుండేయము నంతటిని స్థూలముగా గమనించినచో ఒకు 
రసవత్క్మథాహారమువలె శోభిల్హుచుండును కావున కథాకావ్యలక్షణము లిందు 
సహజముగా రాణించుచున్నపి. ఇక మకుట విశిష్టములైన స్తుతులు, స్తోతములు 
దండకములు, నీతిమత రాజకీ యాదులకు సంబంధించిన సూక్తులు, దత్తా| తేయుడు, 
శివకేశవులు, సూర్యాగ్నులు, దుర్గాసరస్వతులు మొదలగు "దేవతలను సేవించి 
తరించిన భక్తుల చరితములు-- ఇవి యన్నియు మార్కండే యమున కలవ 
కావున ఈ పురాణము హరిహరాద్రైె త దృష్టితోడనే కాక తత్కాల సర్వవా' 
జ్మృయ్యప్మకియా సమన్వయ దృష్టితోడను విశేషపాముఖ్యము వహించుచు, 

3) 


మారన పూరించిన మహాఫురాణశంభఖారావము తరువాతితరము వారికి 
పురాణానువాదస్వేకారోల్సాహమును రేకెత్తి ంచినద. ఎక్టా_పెగ్గడ, కమల 
మాత్యుడు, శ్రీనాథుడు పోతన ఇంటెందరో ఈ wi నడచిపో యిది. మారన 
చుట్టిన (శ్రీకారము ఆం, ధమేహాపురాణశానువాదోద ద్య మ మునకు శ్రీరామరక్ష, 


మారనమహాక ని మార్క-_ండేయపురాణమును భావానువాద ప 
ననుసరించి అనువదించెను. కోవి(శ యమువలె ఈతడు మూలమునందలి శాస్తా? 
ములను తిగ్గించెను. Me రసభావములనుమా[త మెచ్చటను వీ 
యుండలేదు. ఏలున్నచో వివకము క థార్ధములను పోషించియో పెంచియో 
క మజద్ధ మొనర్చియో, మధురతర మొనర్చియో కథలలో కావ్యకళాద దృష్టి 
1పదర్శించెను. పుఠరాణానువావదమునందు ఇాస్తోంపదెశసౌరభము చెడకుండ 
కథాశిల్పసుమవై థవమును ఆతదు సంరత్నించెను. సంస్కృతమున అర్ధ్మ్యపధా 
నము లైన పురాణఘట్టములను మారన స్వీయకవిశాశకితో శబ్దారోభయ 
[పధానములుగా నిర్మి ంపగలి గాను, స్వారోచిషసంభవ హరిశ్చంద కువల 
'యాశ్ళ మణుత తృరాట్బర్మితాడు లటువంటివి, అవి తరువాతి _పబంభకవుల ద్సృష్టై 
నాకర్షించినవి. కావ్యములుగా కాలాంతరమున ఆవతరించినవి. అ ట్రవతరిం 
చుటకు కథాశక్షి యే కాక మారనకవితాశక్తియు (పధానషే బాతు వనుటలో విపతి 
సుత్తి లేదు. మారన ర సౌచిత్యదృష్టికి నరిష్యంతదమచ | క వర్తులక థలను 
'ఆనువదింపకుండుటయె తార్కాణము. తెలుగులో వెలసిన హరిశ్చందచరి తలు 
'స్వారోచిషమనుస:భవాదులు మారనరచనాశిల్పమును మార్గదర్శకముగా పెట్టు 
కొని (పవర్తిల్గినవి,  _పబంధకథామూల మై న మార్కండేయమునందలి 
యహత్త్రంతయు మారనకవితాశిల్పమునకు దక్కవలసియున్నది. 


మారనఅనువాదము మూలాతివిధేయము కాదు. మూలభావావిష్కారమును 
'శ్రీయవ్యక్తిత్యముద్రతో ఒనర్చుట ఆతని (పత్యేకత. సారళ్యము వీడని 
శాంభఖీర్యము, మార్దవము వీడని |ప్రౌఢిమయు, సౌకుమార్యము వీడని సమాససం 
ఘటనము, సారము చెడని సర్యగహత్వమును, రసదృష్టి వీడని కథార్థపోష 


.ప్రురాణవాజ్ఞయము లర్‌ 


ణమును మారన కవితాళై లికి సహజాలంకారములు, ఇట్టి శైలి సర్వపురాణ 
సామాన్యముగా నుండదగినది పండితపామరులకు మొవట  పురాణరచన 
శవణానందము కల్పింపవలెకు. కాని, పౌరాణికులు (పవచించుటకుగాని, 
బుధమండ లిభావీంచుటకుగాని అందు అంతస్సార ముండవలెను. పయత్న 
కృతాలంకారబంధుర మైన శై లియు, వో క్తివై భవమును, దీర్చ వర్ణనాసక్తి యు 
గాఢపాకమును గల వాగ్యతిపురాణకర్శ కుండరాదు, కొని, నిరలంకార 
మయ్యు సాలంకారసొందర్య స్పూర్తి గల ఒకానొక (పాఢోక్తి పురాణకర కుండ 
వలెను. అట్టిది మారనరచన యందు (పత్యక్షమగుచున్నది. కావున మారన 
మహాకవిది ఆచ్చమైన ఆంధపురాణశైలి. అతని మార్శండేయము 
| పథమాంధమహాపురాణము. 


6 


ఆష్టాదశ మహాపురాణము అన్నింటిలో భాగవత మునకు తాత్తికు లగ 
తాంబూలమిచ్చి. గొరవించెదరు. వ్యాసున కెన్చిపురాణములు రచించినను 


చితమునగు శాంతి చిక్క_లేదు. వేదములను విభాగించి. వేదార్థములను 
పురాణముఖమున (పపంచించిన ఆమహారికి భక్తిరస పధాన మైన విష్ణుకథ 


ab 
ర 


సడ చెప్పినచో చితశాంతి లభింపగల దని నారదుడు (పబోధించినాడట. 
సు డాతనిసూచనను |గహించి మహాభాగవతమును రచించినాడట!: అం 
దాతని జ్ఞానవిశిష్ట మైన మేధయు, భక్తిర సార్ట9 మైన హృదయమును ఏకమై 
పరవళ్లు | తొక్కినవట. భక్షి ముక్తులసంగ మేత మైన భాగవతము పురాణ 
రత్నమై _పశస్తి కెక్కినది. 

పోతన్న జీవించినకాలము భాగవతము తెలుగున వెలయవలసీన కాలమున 
ఒకవైవు ఏర శె వులభక్ష్యావేశము బసవపురాణమున పొంగిపొరలుచున్న ది, 
మరియొకవై పు మార్కండేయమున జ్ఞానదృష్టి కాంతుల నీనుచున్నది. బసవ 
పురాణమున భేదదృష్టి కాన్పించుచున్న ది. తిక్క_నమారననాచనసోమనాదులు 
హరిహరాభేదదృష్టిని సాహిత్యమున సారించియుండిరి. మార్క-ండేయము జ్ఞాన 
మందించినంతగా భక్తిని |పజలకు బోధింపలేదు. పురాణము [పజలకొర,క్తె 
ఏర్పడిన సాహిత్య[ప|కియ, పజలు (పధానముగా హృదయవాదులు * 


లీ8 పురాణ వాజ్ఞ్మయము.. 


వారికి మొదట కావలిసినది భక్తి. ఆది జ్ఞానమునకు సోపానము కావలెను. 
మార్క్మండేయము భక్తు డందుకొనవలసిన శిఖరమును చూపించినది కాని, దాని 
నధిరోహించుటకు సోపానపం క్తిని నిర్మింపలేదు. బసవపురాణమునంచలి వీర 
భక్తి సాత్త్వికభక్షిసాధన కనువైన మార్గము కాదు. అందువలన, కైవల్య 
సిద్ధికి ఆదై పతభక్చీమార్గమును ఆం్యధజాతి అన్వేషించుచుండెను. ఆంధులతపః 
ఫలమో అనునట్టు బమ్మెరపోతన తెలుగునాట జన్మించినాడు. భక్తియోగమును 
భాగవతరూపముగా తెలుగువారి కందించి తెలుగులో పురాణరత్న మును _పభవింప 
చేసినాడు. భక్తులకు జ్ఞానులకు భాగవత మొక కల్పవృకమై ఆకల్పాంతకీ ర్తిని 
గడించుకొనినది, | 

లలితస్క్రంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం 

జులతాశోభితమున్‌ , సువర్ణసుమనస్సుజ్జ్ఞైయమున్‌, సుందరో 

జ్వ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబు నై 

వెలయున్‌ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్‌ సద్ద్విజ_శేయ మె. 


ఇది మహాభాగవత పశస్తికి పతాకవంటి పద్యము. భాగవతము భక్తిముక్తు 
లను పసాదించు పురాణకల్పవృక్షము. భక్తశిామణి యైన పోతన శ్రీకైవ 
ల్యపదంబు చేరుటకునై భకపాలనకళాసంరంభుడె న భగవంతునికి చేయు: 
ఆరాధనావిశేషముగా తనకవితను భావించిన పుణ్యాత్ముడు. భాగవతము 
తత్త గంభీరమైన పురాణము. _ దానితాత్సర్యము సర్వము తెలిసిపలుకుట 
శూలికై నను, తమ్మి చూలి కైనను సాధ్యము కానిపని యని పోతన చెప్పుకొని 
నాడు. శ్రీధరపండితుని భాగవతవ్యాఖ్యాన మాతని భాగవతానువాదమున 
తోడ్పడినది. పోతనచిత్తమున భకి జ్ఞానములు రెండును పరిపక్వస్థితి నందినవి, 
తాను పలికెడు భాగవతమును రాముడే పలికించినా డను నిరహంకార _పవృత్తి 
అతనిది. భక్రివలలన అతనికి కవితావేశ మబ్బినది. జ్ఞానమువలన భాగవత 
తత్త్వము కరతలామలక మైనది వినయమువలన నీలసంపద లభించినది. అతని 
వాక్చాకము సండితపామరులకు హృదయరంజక మైనది. ఆతనిభ క్రికి వన్నె 
పెట్టినది అతని అద్వ్వైతదృష్టి. భాగవతము. విష్ణుమహిమను (పతిపాదించునది. 
పోతనచిత్తము హరిహరాభేదమును పాటించునది. అతనికి పరమేశ్వరధ్యాన 
మనినను, పద్మాక్షునికీర్రన మనినను ఒక్కటియే. ఆ అద్ర్వైతసిద్ధియ అతనికి 
లేకపోయినచో ఆ౦;భాగవతము ఒక ఏరవై ష్టవపురాణ మై యుండెడిదేమో | 


పురాణ వాజరయము dT 


పోతనక వితకు |పాజణము భక్తి; పరమార్థము జ్ఞానము. పోతన భక్తిలో 
తన్మయుడై నప్పుడే భాగవతరచనము సాగించెను. అంతరాత్మలో తరంగిత మైన 
భ క్రిభావలహరి కవితా సవంతిగా అతనినాలుక పె తురంగలించి పద్యతరంగము 
లుగా భాగవతములో పవపాంచినది. అతని మనః। పవృ త్తియే ఇ గవతభక్తులలో 
(పతిబింబించినది. పోతనయే భాగవతభక్తులలో తాదాత్భ్యాము చెంది కవితా 
వేణువు మోగించినాడు. భాగవతకవితయంతయు ఆతని ఆత్మాశయకవితా 
' అహరిగా పొంగివచ్చినది. వారినామకీర్త నలో అతడు మైమరచి పద్యగీతముల 
నాలపీంచెడివాడు. ఆందువలననే మూలముకంచె అనువాదము మూడింతలు 
పెరిగినది. (పహ్హాదచరితము, గజేంద్రమోక్షము,  వామనావతారఘట్టము, 
ఢ్రీకృష్ణలీలలు, గోపికావిహారము, రుక్మి ణీక ల్యాణము, నరకాసురసంహారము- 
మొదలైన ఘట్టములలో సోతనరసావేశమ తో మూలాతిరి క్రములైన రమణీయ 
పద్యములను కోకొల్రలుగా నిర్మించినాడు. తెలుగువాదినోట తీయందనములు 
నింపుపద్యము లన్నియు అతనిహృద్యకల్పనామహనీయములే, “చదివించిరి నను 
గురువులు”. “తనుహృద్భాషల', “ఆ ంధేందూదయముల్‌ ” “కమలాక్షునర్చించు 
కరములు కరములు”, 'కంజాక్షునకుగాని”, 'సంసారబీమూత సం ఘంబు విచ్చునే', 
'నాకుం జూడగ చోద్యమయ్యేటి కదా", ‘'కలడందురు దీనులయెొడ', 
“లావొక్కింతయు లేదు. “అల వైకుంఠథపురంబులో”, , “సిరికిం జెప్పడు', 
'తనవెంటన్‌ సిరి, “తమముం బాపిన రోహిణీవిభుకియన్‌*, 'ఇంతితై వటు 
డింతయె', “రవిబింబం బుపమింప', “పున్నాగ కానవే” “నల్లనివాడు”, ఏనీగుణములు 
- కర్షర్యదియములు'”, “పాణేళ నీమంజుభాషలు వినలేని”: “పరు జూచున్‌ వరు. 
జూచు, “రా కేందుబింబమై రవిబింబమై” వంటిపద్యము లెన్నియో పోతనగంటము 
నుండి వెలువడిన స్వతంతసృష్టుల. [పజలనాలుకల పై పదికాలములపాటు 
నిలువగలిగిన పద్యరత్నము లిన్ని కలిగిన పురాణము తెలుగులో మరియొకటి 
లేదు. 


ఆం|ధ భాగవత మహాపురాణమున పండెండు స్కంధములు కలవు. 
అం[ధమహాభారతమువలెనే _ భాగవతముకూడ _ఒక్కనిచేతిమీద నడవలేదు. 
'అక్కుడ ముగ్గురు కవులు. ఇచ్చట నలుగురుకవులు, అందులో |పధానుడు 
బమ్మెరపోతన. భ క్రిరసఘట్టము లన్నియు ఆతనిగంటమునుండి వెలువడుట 
తెలుగువారి అదృష్టము. మిగిలిన ముగ్గురిలో వెలిగందల నారయ ముఖ్యుడు. 


వ పురాణ వాజ్బయము 


ఏకాదశద్వాదశస్క్మందములను, ద్వితియదశమో త్తరస్కంధములలో కొంత 
భాగమును ఆతనిరచన. పంచమస్కంధమును గంగనక వియు, షష్టస్కంధమును 
సింగనకవియ తెనిగించినారు. పోతన గతించిన తరువాత శిథిల మైన 
భాగవత ములను ఈ ముగ్గురుక వులు పూరదించినారనియు, పోతనగారే వారిని 
పోత్సహించి భాగవతరచనలో భాగస్వామ్యము క ల్పించినారనియు కొన్నిక థలు, 
వాదములు లోకమున కలవు అందు రండవవాదమును పలువురు విశ్వసించు 
చున్నారు. ఏమైనను భాగవతకర్తలలో కవితాళ క్రియండు బమ్మరపోతనదే 
అగ తాంబూలము. 


“తనుహృద్భాషల సఖ్యమున్‌ శ్రవజమున్‌, దాసత్యమున్‌, వందనా 
రృనముల్‌ , సేవయు, నాత్మలో నెబుకయున్‌, సంకీర నల్‌, చింతనం 
బను సీతొమ్మిదిభకి మార్గముల సర్వాత్మున్‌, హరిన్‌ నమ్మి, స 


జ్జను( డై యుండుట భ|ద మంచు దల(తున్‌ సత్యంబు దైతోత్తమా!' 


అని పహ్హాదునినోట చెప్పించిన నవవిధభ క్రిమార్గములను భాగవతమునందు నవ 
నవోన్మేషముగా పోష్షించివాడు పోతన, భగవద్విధేయు లైన భకులనోట సవమ 
రమణీయముగా భక్తిని ఫొంగించుటయే కాక భగవద్వారోధులనోటకూడ నిందలో 
స్తుతిని గూఢముగా ఆనుసంధించినాడు పోతన, (తిగుణాత్మక చిత్తవృత్తులలో, 
స్రీపుంసజడ (పవృత్తులలో, సిద్ధ్దసాధక ముగ్ధ భదావస్థలలో భక్తి ఎన్నిశాఖభోప 
శాఖలుగా వి స్తరించునో ఉపాఖ్యానపా[తచి[శ్రణములందు ఉజ్వలముగా 
(పపంచించి చూపినాడు పోతన : 


కవితలో భరక్తిరర్తి ట్టవలె నన్నచో శ్రవణము, సంకీర్తనము, చింత 
నము-అను భక్తి మార్గముల కది పదిపోషక ముగా ఉండవలెను. కవితకు లలిత 
శబ్ద సంయోజనము వలనను, మధురాక్షర పునరావృత్తి వలనను, వృత్త నను 
|పాసాది శబ్దాలంకార సంవిధానము వలనను [శవణ సుభగత్వ మలవడగలదు, 
ధారావాహిత మైన కవిత్వము వలనను, ఖగ వర్గుణ సంకీర్తనము వలనను, రా 
రంజితమైన శై లివలనను, అలవోకగా అవధానము చేయుట కనువైన పద్య 
రచనము వలనను కవితకు సంకీర్తన సౌలభ్య మేర్పడును. భావరా గంఖీరము. 
లైన అర్జ్భాలంకారముల వలనను, ఆలోచనామృతము న:దించు తాత్త్విక తాత్ప 
ర్యముల వలనను, వ్యంగ్యసౌరథ మును వెదజల్లు శబ్దవాక్య విన్యాసముల వలనను 


పురాణ వాజ్చ్రయము లీలా 


కవిత్మము పఠితలలో చింతనము రేకెత్రింపవలయును. బమ్మెర పోతన కవిత్వ 
మీ లక్షణముల నన్నింటిని సలక్షణముగా సమన్వయించు కొనినది. పోతన 
కవిత చదివిన తెలుగువాడు మరొక [గంథమును చేపట్టునప్పుడు- “మందార మక 
రంద మాధుర్య మున దేలు మధుపంబు వోవునే మదనములకు'- అని మననులో' 
తలపోయక పోడు! 

ఆంధ పురాణ రచనలో భాగవత మొక విశిష్ట _పమాణమును సృష్టించి 
నది. పురాణ మనగా భక్తి జ్ఞానములకు దివ్యరసాయనము కావలె నను భావము 
తెలుగువారికి కల్పించినది. బసవ పురాణమున భక్తి కలదు. కాని, అది సత 
భక్తి. భాగవతమున ఆది మధురభకి,గా సాజాత్కరించినది. మార్కండేయ 
మున జ్ఞానదీప్తి కలదు. భాగవతమున ఆజ్ఞానదీపిి భక్షి కవితలో రక్తి కట్టినది, 
ఈ సమన్వయము భాగవత రచనము తిరువాత న భూతో న భవిష్యతి" ఆయి: 
నది. అందువలననే తెలుగువారు గర్యకారణముగా చెప్పుకొను ఏకైక మహి 
పురాణము ఆంధ బాగవత మై నిలిచిపోయినది. ఆంధ పురాణ వాజ్మయమున 
పోతన భాగవత మొక్కటి ఒకయెత్తుః: మిగిలిన పురాణములన్నియు ఒకయెత్తు. 


పోతన గారికి ఇతర (ప్రాంతములో నున్న |పచారమును గూర్చి శ్రీపుట్ట 
పర్తి నారాయణాచార్యుల వా రిట్టనుచున్నారు, “మన భాషతో సంబంధము లేని 
యితరులకు తెలిసిన కవులు తెనుంగులో. గొందజున్నారు, వారీలో మొదటి 
వాడు పాలకురికి సోమనాథు(డు, రెండవవాడు పోతనామాత్యుడు. సోమనాథుని. 
'పేకు కన్నడిగులకు( బరిచిత మైనది. ఆతండు వీరశైవుడు గనుక, విధిగా 
కన్నడము నెర్వవలసి వచ్చెను... సోమనాథుండు కన్నడములో- తెలుగులోవలె 
(పసిద్ధ కవి కాకపోయినను కవిత్వము వాసెకు. తమిళమున గూడ గొంత 
యాతని పేరు [పాకినది. కాని, యీ |పాకుట యంతయు నుతాభినివేశముతోనే, 
పోతనామాత్యుల స్థితి యది గాదు. అతండు తెనుదేశపు చెల్లలు దాటి పోలేదు. 
తెన్లు దేశమునను నలుమూలలు దిరిగి యుుడండు. అతండు విరక్తుడు. [ప్రాప్త 
మైన దానితో తృప్పివడువా(డు. అతని కితర భాషలలో |బవేశ ముండె నని 
యూహించుట కారచనలో గుర్తులు లేవు. కాని, యాతనికి( గవిగా వచ్చిన దాని. 
కంటె భక్తుండుగా( గల్గిన కీర్తి దొడ్డది. ఆనాటి భాగవతులలో నాతండు నాయక 
రత్నము. ఈ (పసిద్ధి ఘాతము హనుమంతునితో(కవలె బెరుగుచునే పోయెను, 
సమర్థ రామదాస స్వామివారి సాంప్రదాయిక (గంథములలో- మహాభక్తుండుగ 


40 పురాణ వాజ్వంోము 
పోతన్న వర్ణింప బడినా(డు. ఆ సన్ని వేళ మిదె. సమర్థ రామదాసు “మేకు 
పర్వతము”ను దర్శించివచ్చెనట! ఆ దెట్టు సాధ్యము? అంతవజకును బోవుటకు 
వారెంత వారై నను మానవులకు శ కిలేదే! యనుశంక శిష్యులకు. బొడమెను. 
దానిని సమర్థించుటకు వారు పోతన్న నుదాహరజముగ దీసికొన్నారు. “అల 
వై కుంఠ పురంబులో' అని పోతన్న పద్య మూరంభించెనంటః తరువాత నానికి, 
దోంచలేదు. రామభ్యడునిదయతో వైకుంఠము నాతండు చూచివచ్చి శేషమును 
బూరించినాండట। పోతన్న _వెకుంఠ మును జూచివచ్చెనా?ః లేదా? అట్టు చూచివచ్చు 
టకు సాధ్యమా? యను (పశ్నల కీక్క_డ చోటు లేదు. ఈ కథ నుదాహరించు 
టలో నా అఖిపాయము పోతనామాత్యుడు మహారాష్ట్ర్రలకు( బరిచితు( డని 
తెలుపుట వరకే: ఉత్తర హిందూస్థానమున 'తెలాంగు' లను నొకశాఖవా 
రున్నారు. రాజస్థానము గుజరాతులలో వా రక్కువ. ఆ బాహ్మాణులు దాక్షి 
ణాత్యులు. వల్లభాచార్యుల కాలమున దక్షిణమునుండి యార్యావ ర్రమునకు కదలి 
పోయిరి. వారికి మన భాగవతముపై నభిమానము కలదు. ఈ విషయమును 
నేను ఢిల్లీలో వింటిని. త్యాగరాజు తమిళ దేశమునందు తెనుంగు భాగవతమునకు 
_పచార మెక్కువ యిచ్చినట్టున్నది. నాడు _పచారమనగా దానిని తా ననుష్టించి 
చూపుట. త్యాగయ్య దినమును తెనుగు భాగవతమును పారాయణ మొనరించెడు 
వాండటః ఈ నాటికిని మన కామాత మభిమాన టు అం |గంథములపె 
నేర్చడలేచు. తెనుంగు కవిత్వము కంత మెచ్చుకొన్నను మడుగు గట్టికొన్నప్పుకు 
మా|తము మనకు జ్ఞాపక మునకు వచ్చునవి సంస్కృత గంథములే. ఉత్తర 
హిందూస్థానమున నొక సం[పదాయ మున్నది. వాడు చతుశ్శాస్త్ర పండితు. 
డైనను సరే రామాయణ మన్నంకనే తులసీ రామాయజమునే పారాయణము 
సేయును. ఇంత ముష్కరత మన కక్కర లేకున్నను సంస్కృత |గంథము 
లలోనే మోక్షము కల దనియు వానినుండి మూటలు గట్టికొని రావచ్చు ననియు 
తలచు పేరాసమాళతము నవ్వవలసినంత మూర్శత. భావశుద్ధి ఫలసిద్ధికి (పథాన 
కీలకము.” 2! 


21. ఆంధ మవోభాగ వశో పన్యానములు. వుట. 155-157. 


పురాణవాజ్ఞయ ము గే 


{ 


అష్టదళ మహాపురాజములలో పదుమూడు మామే తెలుగున 
సంపూర్ణమగా అనువదింపబడినవి. స్కాందము, వాయ్వగ్నిభవిష్యదృహ్మవై వర 
పురాణములు తెఎటగున అనువదింపబడలెదు కాని వానెలోని కథలు, ఖండములు 
మామే అనువదింపబడినవి. న | పాచీనకవులరచనలు కొన్ని 
లభ్యము లగుటలేదు, లభ్యములగుచున్నవానిలళోను 'పశ క్తి రెంతుమూడింటికి 
మా! తమే. 
తెలుగున వెలువడిన పురాణములు చాలవరకు గద్య పద్యాత్మక ములే. 
ద్యిపదరచనలు కొన్ని కలవు. వచనమున వెలువడినపురాణములు సమ్మగములు 
కావు కాని, సారసం గవారూపములు, _ అఆష్టాదశపుగాణసార మంతయు వచన 
రూపమున వచ్చుట ఒక విశేషము, సమాన క్యజనుల కాయా పురాణసార 
మంతయు వచనరూపమ.న వచ్చుట ఒకవిశేషము. సామాన్యజనుల కాయాపురాణ 
పధానాంశముల నెజుగుట కడి తోడుపడినది. 


ఆంధ సాహిత్యమున భాగవత మార్కండేయ పురాణముల తరువాత 
_పసిద్ధి కెక్కి.నది వరాహ పురాణము, పబోధ చం[దోదయ మను వేదాంత 
(పఎంధమును రచించిన జంటక వులు- నంది మల్లయ ఘంట సింగయ లీపురాణ 
కర్తలు. ఇది శ్రీకృష్ణ దేవరాయల తండి యగు తుళువ నరసరాయల కంకిత 
మీయబడినడి, కర్ణాటక సా|మాజ్యాధిపతులకు “దరణీవరాహి' అను బిరుద 
మిండెడిడి కావున ఈ జంటకవులు వరాహపురాణాను వాదమును చేపట్టి యుందు 
రని శ్రీ ఆర్ముద భావించినారు.** పేరున కిది వరాహపురాణ మైనను వరావో 
వతార ఘట్ట మిందు వర్ణించబడలేదు. ఆది వరాహ మూర్తి భూదేవికి [వతదాన 
విశేషాదులు చెప్పుటను బట్టి ఈ పురాణమున కాసేరు వచ్చినట్టు కానబడుచున్నది 
“బహుళ _పక్యాతి గాంచిన గాధ లెవ్వియు దీనియందు లేకపోయినను అనేకము 
లగు చిన్నచిన్న పుణ్యకథలు, ముఖ్యముగా వైైష్టవులలోను, స్మార్తులలోను 
సామాన్యముగా నాచరింపబడు (వతదానముల పుణ్యకథలు దీనియందు పెక్కులు 
కాస్పించుచున్నవి. పతి కథ యందును |వతవిధానము, ఆ[వతము నాచరించిన 
యొకానొక మహాపురుషుని పకంసయు, ఆత. డనుభవించిన (వత ఫలమును- 


22, సమగాం[ద సాహిశ్యం, రవ నంవుటము. వుట 2లిరి. 


శీ2 


పురాణ వాజ్హయము 
«= 


ఇత్యాదులు లెక్కకు మిక్కిలి వక్కాణింపబడినవి. పాడ్యమి మొదలు పూర్ణిమా 
మావాస్యల వఅకు (పతిదినము నాచరింపదగు (వతములును, దానము 
చై(త మాసము _పభృతి ఫాల్గుణ మాసాంతము వరకును ననుష్టింపదగు [వత 
ములును, దానములును స,కమముగా, సచది, తము ని sD 
ధరణీ వతము, రుద |వ్రతము, ధన్యవతము, పద్మనాభ (వతము, కాంతి 
వ్రతము, శుభవతము, కామవతము, సార్వభౌమ వతము, ఇత్యాదులును, 
తిలాది తయోదశ దానములును, గోదానము, 'హేమకుంభదానము ఇ ఇత్యాదులును 
ఈ (గంధము నందు సగము భాగమునకు పెగా వ్యాపి న మిగిలిన 
భాగములో స్థల మాహాత్మ్యములు అనగా సానందూర మాప ో తము, లోహార్లః 
మాహాత్మ్యము, మధురా మావహాత శ్రికము, గోకర్ణ మాహాత్మ్యము మున్నగునవి 
పెక్కులు గలవు. (పాచిన భూగోళవర్ణనము స ప్త కు సప మహో 
దధులు. సప్తకుల పర్వతములు, మహానదీనదములు, పశువృశాది విశేష ములు=- 
ఇత్యాది వివరణములతో సువిశేషముగ6 జేయంబడినది. నాచి కేతోపాఖ్యాన 
మనుగాధ యిందు పాసంగికముగా( జేర్చుంబడినది. ” పె ఈ జంటకవులు 
మూలమునందలి [వతదాన మాహాత్మ్యములను వర్ణించుభాగము విస్తరించి రచించి 
స్ట మాహాత్మకముల భాగమును వదలివై చిరి. ఉపాఖ్యానములను రసవత్తరము 
లైన వర్ణనలతో పెంచి రచించి భావి వబంధ నిర్మాణమున కనువై న బాటలు ఈ 
జంటకవులు చూపించిరి. ఉదాహరణమున కీపురాణమునందలి దుర్ణయోపాఖ్యా 
నము [గహింపవచ్చును. మూలమునం దిది చిన్నకథ. దాని నీకవులు వివిధ 
వర్ణనలతో పెంచి రచించిరి. దుర్ణయుని జన్మము, సద్యోయౌవనము, దిగ్వి 
జయము, వనవిహారము, సుకేశీమ్మిశకేశీ విరహము, దుర్భయ వివాహము, ప్వుత 
జననము-ఆను అంశములతో ఈ కథ యొక [పబంధ గౌరవము సంతరించు. 
కొనినడి, ఇట్టివె ధర్భవ్యాధోపాఖ్యానము, గౌతమ్యుపాఖ్యానము మొదలై నవి. 
ఈ జంటకవులు తమ పురాణమున శ్రీనాథాదులవలె పౌఢ వర్ణనలను' చొప్పించు 
టతోపాటు చిత్ర కవిత్యమును గూడ వెలయించిరి. అంధ పురాణములలో 
(పబంధ గౌరవమబ్బిన పురాణములలో వరాహపురాణ మొకటి! 


మార్కండేయ పురాణమును డీ. శ. 1540 (పాంతమువా డైన పొన్న. 


న న అజాత. 


వలీ విజయనగర సా మాజ్యమందలి ఆం[ధవాబ్బయచరి[శము-కేక మళ్ళ 
అచ్యుశ రావు. పుట 255. 


అకాతాలాకాణానాలా చాలా అకక లైపన అనాయులు తన్ను శనికి, 


తోట బొబకకవి ఆం|ధీకరించినట్లు అతని వామన పురాణావతారిక ననుసరించి. 
తెలియుచున్నది. కాని, ఈ (గంథము లభించుట లేదు. ఈతని మార్కం 
డేయ వామన పురాణములు రెండును రాణా, జగదేక భూపతి కంకితములు, 
క్రీ శ. 19 శతాబ్ది చరమపాదమున నున్న మండ కామేశ్వర కవి “ఈ మహా" 
పావనమౌ పురాణమును బట్టి తెనుంగున గూర్తు నంతయుస్‌ అని యధామాతృక 
ముగా నాంధీకరించెను. మారనతో పోల్చి చూచినచో ఈ కవి యతనికి దీటు 
రాక పోవచ్చును గాని యథామూలముగా తెలుగున సలతితమైన శై లిలో 
మార్కండేయమును సమ్మగముగా ననువడించిన కవులలో కామేశ్వరక వికి సము 
చిత స్థానము కలదు. మార్కండేయ పురాజణసారమును వచన కృతులుగా వెల. 
యించిన వారిలో. తిమ్మరాజు లక్ష్మణార్యుడు, నోరి గురులింగళాస్త్రి, కల్పూరి 
వెంకట సుబహ్మణ్య దీక్షితులు, వేమూరు జగన్నాథ శర్మగారలు ముఖ్యులు. 


[కీ శ. 14వ శతాబ్బమున పశుపతి నాగనాథకవి విష్ణుపురాణము. 
నాంధ్రీక రించినట్టు (పబంధరత్నా వళిలో ఉదాహరింపబడిన పద్యమువలన తెలియు. 
చున్నది. కాని, ఆకృతి మనకు లభించుట లేదు. అట్టే దిట్టకవి వెంకటా 
మాత్యుడు(17వ శ.), ముతుంబై దీక్షితులు(1£5వశ.), సీతారామసిద్దాంతి 
అనువారు విష్ణుపురాణమును గద్య పద్యములో రచించినట్టు తెలియుచున్నది. 
తుపాకుల ఆనంత భూపతి (18వ శ), నోరి గురులింగశా న్ర్రీగార లీపురాణసార 
మును వచనకృతులుగా సంతరించిరి. 


పసిద్ధకాశీపండితు డై న పశుపతి చిదంబరళాస్త్రి పద్మపురాణము నాందీ: 
కరించెను. ఆది మూలమునకు ఆతిసన్ని హితముగా నున్న దని పండితు లభి 
 ప్రాయపడుచున్నారు. పాతాళఖండమునందలి స్వర్శఖండ మిందు కానరాదు. 
పిల్లలమల్డి పినవీరభ్మదకవి నారదీయమవాపురాణము ననువదించె నని తెలియు. 
చున్నది. కాని ఆడి లభించుట లేదు. ఈపురాణము ననువదించిన ఇతరకవులలో 
వాసి రామయ్య, కొత్తలంక మృత్యుంజయక వి, ఆల్గఃడ నరసింహక వి ముఖ్యులు. 


కకాపూర్చాదయకర్త యగు పింగళిసూరన గరుడపురాణమును అనువ. 
దించె నని ఆతని కొవ్యావతారికలవలన తెలియుచున్న ది. అగరు మత్స్యపురాణ - 
మును లింగమగుంట రామకవి (17వ శ, కాణాదము చెద్దన (18వ శ), 
మండ కామెశరకవులును, వామనపురాణమును ఎలకూచి బాలసరస్వతి, లింగమ-+ 


44 పురాణ వాజ్ళియము 


'గుంట రామకవి, జొబళకవి, రామావజ్షల కొండ య్యశాన్ర్రిగార లును, కూర్మ 
పురాణమును రామలింగకవియు (17 శ,), మండ కామేశ్వరకవియు (19 శ), 
లి.గపురాణమును తెనాలి రామలింగకవియు, ములుగు చం[దమౌళిశాన్తియు 
అనువదించిరి. 

భాశవతానువాదములలో మొదట పేర్కొనదగినది మహామహోపాధ్యాయ 
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారిది. భారతభాగవతముల నొక్కచేతితో తెలుగున 
రచించి వాసి కెక్కిన విద్వశ్కవి ఆయన. ఆతరువాత టేకుమళ్లరంగ శాయిగారి 
ద్విపదాభివాదమును, _ భ్రీరామనరసింహకవుల (గంధము (శ్రీరామమూర్తి, 
ఇర్జింకీ నరసింహకవి) గద్యపద్యానువాద మును పేర్కొనదగినవి. 

[బహ్మాండపుశాణమును కావూరి యెల్రయకవియు (16 శ, జనమంచి 
"శేషా దిశర్మగారును తెలుగుచేసిరి. జనమంచివారి దిహ్మాండ పురాణమునకు 
మంచి పశస్తి కలదు. వీరే (బహ్మపురాణమునుగూడ యధామూలముగా అనువ 
దించిరి. కల్లూరి సు బహ్మణ్యదీక్షితులును, ఓలేటి వెంకటలక్షీ్మీ నరసి ౨హశర్మ 
గారును అష్టాదశ మహాపురాణముల సారమును సరళ గాంథీకశై లిలో వచనమున 
'వెలయించి పురాణ వాజ్బయమునకు ఎనలేని సేవ గావించిరి. 


8 


ఆం ధసాహిత్యమున మహాపురాణానువాదమున కెంత పాముఖ్యము 
"కలదో పురాణఖండానువాదమునకు అంత [పాచుర్యము కలదు. పురాణములలో 
సర్గ పతిసర్గాదులు, ధర్ణశా స్త్ర విషయములు, భూగోళవర్ణ్గనము మొదలైన అంశ 
ములలో రసవత్క-థార్గముల కంత తా వుండదు. రసలుబ్బులైన తెలుగుకవులు 
'పురాణానువాదము చేపట్టునవసర మున అట్టిభాగములను వదలి రసభావముల 
కాకరము లైన ఉపాఖ్యానములు విసారముగా నున్న భాగములను చేపట్టి కావ్య 
స్పృహతో వానిని పెంచి [పబంధములుగా తీర్చి వద్దుటకు యత్నించిరి తెలుగు 
కవుల ఇట్టి పయత్న మే పురాణఖండానువాద ప కియకు దోహదము కల్పించినది. 


సంస్కృత పురాణములలో స్కాందము కడువిస్తార మైనది. అందలి 
ఎ౬కొ్క_క్క-ఖండ మే ఒక్కొక్క పురాణమువలె భాసిల్టును. స్థల దేవతీర్థ మాహా 


త్మ్యముల కాపురాణము కాణాచి. ఆపురాణఖండముల సంఖ్యలుగురించియు, 
వాని (పక్షిప్తా_పక్షిప్రత్వత్వముఅను గురించియు విమర్శకులలో వాదోపవాదము 
లనేకములు కలవు, వాని నిక్కుడ వివరించుటకు స్థలము లేదు పుష్పక 
విమానమువంటి ఆపురాణమును సమ్మగముగా అనువదించిన కవి లేడు, ఆందలి 
ఖండములను గై కొని పురాణములుగా అనువదించినవారిలో శ్రీనాథుడు అగ 
గణ్యుడు. 


శ్రీనాథమహాకవి స్కాందమునందలి గోదావరీకాశీఖఐడ ములను తెలుగున 
వర్ణనామహనీయముగా వినిర్మించెను. గోదావరీఖండము తెలుగున భీమేశ్వర 
పురాణ మైనది. అందు సప్త గోదావరీతీర్ణ మహిమాదిక ములును, భీమేశ్వరస్వామి. 
మాహాత్మ్యములును _పధానవర్హ్య వస్తువులు. మూలకర్త తీర్ధము నధికరించియు, 
అనువాదకర్త దైవము నధికరించియు నామము లుంచినట్టు స్పష్టము. శ్రీనాథుడు 
దవీణకాశి యని (పసిద్ధిగాంచిన దాశారామమును, తన్నాయకుని, తన్మండల. 
ములను ఆంధ దేశాభిమాన మట్టిపడునట్టు నోరార వర్ణించి చరితార్థు డయ్యెను.. 


“ఆం ధభూభువనమధ్యము పుండరీకంబు 
సప గోదావరజలము తేనె 
(బహ్మసంవెద్యాది బహుతీగ్ధములు రేకు 
లకరులు చారుదివ్యస్థలములు 
నాళంబు లవణాబ్ధి వెలావిభాగంబు 
కల్యాణభోగ మోక్షములు తావి 
దక్షవాటీమహాస్థానంబు కర్ణిక 
హంసంబు భీమనాయకుండు శివు(డు 
గౌతమీ సింధు కౌంతేయ కణ్యనదులు( 
దుల్యభాగయు నేతేరు దుమ్మికొనలు 
భువనసంభావ్య మైన యీపుణ్యభూమి 
యనఘః సంసారతాపశాంతౌోషధంబు 1” 
కన్నతల్లి, జన్మభూమి- ఈ రెండును స్వర్గముకం'ె గొప్పవి. శ్రీనాథుడు. 


తెలుగువాడై పుట్టుట అం ధమాత పుణ్యఫలము. ఆతడు పౌఢనిర్భరవయః 
పరిపాకమున భీమనాయకుని మహిమ కొనియాడినాడు. ఆంధభూమికి నడిమిగ 


ప 43 ఖు 


డైన భీమమండలము అతనికి పుండరీకముగా దర్శన మిచ్చినడి. భిమేశక; 


డాపద్మ సన్ని ధానముశ అవతరించిన రాజహంస, ఎంత చక్కని రూపకల్పన; 
ఫీమేశ్వరు డెంతమహాదేవుడో అంతటి వేళ్యాభుజంగుడు. ఆదిదేవున కాకసి 
కత్వము నంటకట్టినది శీనాథుడే. భీమఖండములో శ్రీనాధుడు తెలుగునేలను 
తనివితీర వర్ణించినాడు. మూలములో లేని రాజమహేం[దవరమును రాణ కెక్కు 
నట్టు కీర్తించినాడు. కావ్యమంతయు కేతవర్ణనమే, దాకారామము, భీమేళ్య 
రాలయము, పంచారామములు, పంచతీర్థములు. సప్తగోదావరి, ద్వాదశతీర్థ ములు 
తుల్యభాగానదీతీర దేవతలు, పట్టిస్థానము, పుండరీకాది, కుమారారా 
కుక్కు చేశ్యరము, కోటిపల్లి తీర్థము, (బహ్మసంవేద్య విష్ణుసంవేద్య ములు 
మొదలైన  తీర్గక్నేతములన్నియు  శ్రీనాథునికృతులలో రసాకృతులతో 
ow భీమేశ్వరునితోపాటు [గామదేవతలను, వారిఉత్సవవిశేషములను 

తము (శ్రావాథుడు (శద్ధతో వర్ణించినాడు. వేశ్యలవిలాసములనుండి 'వే వెల్పుల 
ర వరకు తెలుగువారి ఐపాకాముష్న్మికజీవితది తమును ఫీమేళ్వర 
పురాణములో శ్రీనాథుడు వర్ణ్లరంజితముగా చ్చితించినాడు. సమకాలీవజేవిత 
. సత్యముల కాపురాణము సరసవ్యాఖ్యానము. 


రామము, 


భీమేశ్యర పురాణము శ్రీనాథుని స్వతంతరచనమనియు, ఆతనిక క తియే 
సంస్కృతీక రింపబడి స్కాందమున నెక్సింపబడె ననియు పండితులు బలముగా 
నమ్ముచున్నారు. అది నిజము కావచ్చును. అయినచో-అమరభారతికి అర్పించిన 
ఈఆం[ధపురాణము శ్రీనాథుని ఆం(ధ్రాభిమానమునకు అక్షరనీరాజనము. 


కాశిఖండ మయఃపిండ మని సిద్ధి, ఈశ్వరార్చనకళాశీలు డైన 
(శ్రీనాథుడు స్వయముగా కొళిని దర్శించి, తన్మ హిమను తనివిదీర కాశీఖండమున 
అభివర్ణించెను. కాశీఖండము వారణాసి కే తమాహాత్మ్య మును వర్ణించు స్థల 
. పురాణము, స్థల దేవతీర్ధమహిమాభి వర్ణన మే అందులోని వస్తువు. ఈపురాణములో 
రసదృష్టికంటె పుష్కలమైన వర్ణనదృష్టి అధికము. విసుగు కలుగని వైవిధ్య 
ముతో వర్ణన చేయుటయే శ్రీనాథు డిందు (పదిర్శించిన (జ్జ. అగస్త్యుడు 
. వింధ్యను దాటివచ్చుట, శివళ ర్మోపాఖ్యానము, కళావత్యుపాఖ్యానము, గుణనిధి 
“కథ వ్యాసుడు కాశిని జాసినకథ- మొదలై న ఉపాఖ్యానములు కాశీఖండములో 
“కర్ప్చూరఖండములవలె వెలుగొందుచున్నవి. వానిలో గుణనిధికథ గుణములో 


ఎం 
“పురాణ వాజ్భయము 4" 


గొప్పది. కాశీఖండములలో కథల కెంత పాధాన్యమున్నదో వర్ణనల కంత 
|పాముఖ్య మున్నది. 


శ్రీనాథుని అనువాదము యధామూలము కాదు. మూలమునందలి భావ 
మును (గ హించి స్వీయపతిభావిలసి తము లైనకల్పనలను, వర్ణనలను జోడించి 
ఈరెండు కృతుల నాతడు సిగ్మించెను. వ్యాసుడు కాగిని బాసిన ఘట్ట మీరండు 
పురాణములలో రసవత్తరముగా చిితింపబడినది. ఈకృతుల పళసికి వాని 
యందలి వస్తువే కాక (శ్రినాథక వితాశకి, యు పధానహెతువు, శ్రీనాథు 
డీపురాణములను రచించినతీరు భావి పబంధనిర్మాణమునకు రూపురేఖలు సంత 
రించినది. కాశీఖండమును యథామాతృక ముగా అనువదించిన మరియొకకవి 
కశ 1రివ శతాబ్దిఉతరార్థమున నున్న నంజరాజు. 


స్కా 6దమునందలి కేదారఖండమును, అరుణాచలఖండమును పెదపాటి 
సోమయకవి (1కళ,యు, కేదారకౌమారికాఖండములను జనమంచి శేషాది 
శర్మగారయును అనువదించిరి. ఆవే నాగరఖండమును తురగా రాజకవియు, 
అయ్యంకి బాలసరస్వతియు (]6ళ. ), జనమంచి పట్టాభిరామశాస్రియు, (బ్రహ్మో 
త్రరఖండమును పిడుపర్తి బసవనయు, లింగనా రాధ్యుడును. (శ్రీధరమల్ల వెంకట 
రామకవియు, ముత్తురాజు వెం ౦క టకృష్ణక వియు, | పాతకోట మల్రయక వియు, 
పట్టమట్ట సోమనాథసోమయాబెయు అనువదించిరి. బహ్మా తరఖండమందలి 
విభూతిరు దాక్షమాహాత్మకములను పోచిరాజు వీరకవి ఆనువదించెను. ses 
ఖండమును కోడూరి వెంకటాచలకవియు, వంకాయలపాటి వీరభ|దక వి 
రేవూరి అనంత సోమయాజియు, ములుగు ఆయ్యవార్థును తెలుగుచేసిరి. నని 
దీనిని ద్విపదకృతిగా సంతరించెను, ధర్మఖండమును ఏదులపల్లి భవానీశకవియు 
శ్రీ'కె లఖండమును పాదుర్తి అక్క_యదేవరయు, అత్తలూరి పాపయకవియు అను 
వదించిరి. శేషయారా ధ్యుడు (శ్రీ శైలఖండమును పర్వతపురాణమను పేర నిర్మిం 
చెను. పాపయామాత్యుడును, దామెర వెంకటకవియు సేతుఖండమును తెనుగు 
కృతులుగా రచించిరి. పట్టమట్ట సోమనాథసోమయాజబి సూతసంహితను మూలా 
నుసారముగా ఆంధధ్రీకరించెను. శంకరసంహిత కనువాదము లైన శిథిలతాళపష్యత 
[గంధములు రెండు కానవచ్చుచున్నవి కాని వానికర్త లెవరో తెలియుట లేదు. 
'శివరామలింగకవి ఏరశైవాచారసం్యగహ మనుపేర దీనిని అనువదించెను. ఈ 
_ ఖండమునందలి హాలాస్య మాహాత్య్యమును నంజరా జు వచనకృతిగను, మళల్రంపల్లి 


48 వురాణ జాజ్య్ఞం)రుము 
బుచ్చికవియు, జనమంచి శేషా దిశర్కగారును పద్యగద్యకృతులుగను అనువ 
దించిరి, స్కాందపు రాణెతిహాసమంజరి అనువచన[ గంధమును నోరి గురులింగ 
శాస్త్రిగారు రచించినట్లు తెలియుచున్నది, ముదిగొండ ఎరేశలింగశార్త్రిగారు. శివ 
రహస్యఖండము ననువదించిరి. చాగంటి భాస్కర లింగళాన్రై గారు (ప్రభాస 
ఖండము ననువది [చినట్లు తెలియుచున్నది.** 


స్కాందపురాణముతరువాత తెలుగున ఖండానువాదములకు _పసిద్ధిగాంచి 
నది పద్మపురాణము. (శ్రీనాథుని పితామహు డైన కమలనాభామాత్యుడు పద్మ 
పురాణోత్తఠఖండమును అనువరించె నని తెలియుచున్నది. కాని, అది నేడు 
లభించుటలేదు. 

Le: శ. 15వ శతాబ్ది [పథమపాదమున మడికి సింగన రచించిన పద్మ 
పుఠరాణోత్తరఖండము 11ఆశ్వ్యాసముల (గంథము. అది వానసవంశీయు డైన 
కందనామాత్యున కంకితము. ఆం(ధపద్మ పురాణములలో ఈకృతికి మిక్కిలి 
_పశసికలదు. ఇందు రామావతార కథలును, కృష్ణావతారకథలును ఉండుటచే 
మడికి సింగన కవితాఖినివేశముతో ఆఘట్టములను వర్ణించెను. ఆంతియకాక్ష 
మాఘస్నానమాహాత్మ్య మీగంథమున విశేషించి చెప్పబడినది. ద్వితీయాళ్యా 
సమునుండి షష్టాశ్వాసమువరకును ఈపురాణమున ఉపాఖ్యానము అడఢిక ముగా 
నున్నవి. వానిని చిత్రించుటలో సింగన రసాఖభినివేశమును |పకటించినాడు, 
ఆహల్యాసంక్రందనులక థలో శృంగార పబంఢచ్చాయలు (పదర్శించినాడు.రుక్మి ణీ 
కల్యాణఘట్టమున తిక్కనవలె తెలుగువారి పెండ్రిండ్ర ఆచారములను పొందుపరచి 
నాడు. మడికిసింగన రచించిన మరొక గంథము థాగవతదశమస్కంధము, 
ఇది ద్విపదకృతి. ఇందులో మధురకాండ, కల్యాణకాండ, జగదభిర క్షకాండ- 
అను మూడుకాండ లున్నవి. ఈకృతిలో సింగన వర్ణనాభినివేశమును వదలి 
కథాకధన పద్ధతి నెక్కు వ ఆశయించెను. సింగన పెరెడుకృతులలోను నరకా 
సురవధావృత్తాంతమును , వర్ణించినాడు. కాని, వానిలో సత్యభామయుద్ధమును 
చెప్పలేదు. అశ్రై రుక్మి ణీక ల్యాణమును రెండింటను చెప్పినాడు. వానిలో 
రుక్మిణి పురోహితకుమారునితో కృష్ణునకు రాయబార మంపినట్టు కొలదిగామార్చి 
కథ నల్టినాడు. మొత్తమునకు ఈతనిరచనలో శృంగార వర్ణనాభినివేశ ము 
౨4. వివరములకు చూడు : TelUgu Versions of the Puranas - 

by Dr, K. V, Ramakoti Sastri, Purana - Vol, IV No. 2, 


వు రాణ వాబ్బయము 49 


మెండుగా కానవచ్చుచున్నది. “శృంగారరసకళా శ్రితవబోధను"డను బిరుదములు 
అతడు ఆక్వాసాంత గద్యలలో స్వయముగా 'పేర్కానినాడు. ఇట్టి రసపోషణ 
దృష్టియే ఆతనిపురాణమునకు _పశస్తి తెచ్చి పెట్టినది. 


కామినేని మల్లారెడ్డి ఈపురాణములోని రామావతారకథాఘట్టములలో 
కొన్నింటిని పెంచి రచించి పద్మపురాణ మనుపేర వెలబించినాడు. అతని 
మరియొకక్సతి శివభర్మో త్రరఖండము. పద్మపురాణమునందలి మాఘమాహో 
త్మ్యమునే పత్యేకించి అనువదించినవారు కొంద రున్నారు వారిలో-పిల్లల 
మజ్జి పినవీరభ్యదుడు, రామగిరి సింగనకవియు, పశుపతి సుబ్బరాయకవియు, 
వేదాంతము శేషాచార్యకవియు ముఖ్యులు. పాద్మ మునందలి పాతాళఖండ ము 
లోని రామాశ్య మేధఘట్టమును (తిపురాన వె.కటసూర్య_ పసాదరాయకవి ఆం| థీ 
కరించెను. 


తెలుగున వెలసీన విద్దుపురాణములలో వెన్నెలకంటి సూరనణవి (16 శ.) 
అనువాదము (పసిద్ధి కెక్కి_నది. విష్ణపురాణమున పూర్వోత్త రఖండ ములు రెండు 
కలవు. వానిలో పూర్వఖండమున విష్ణమాహాత్మ్యమును తెలుపు కథలును, 
శ్రీకృష్ణచరి తమును కలవు. ఉత రఖండమున ధర్మ వేదాంత శాస్త్ర విషయము 
లును, [వకమాహాత్మ్యములును కలవు ఆరుడీంటిలో పూర్వుఖండమునందలి 
వస్తువు రసవత్తరము _ కావున సూరగకవి విష్ణ పురాణ పూర్మఖండమును అనువ 
దించెను. ఇందు అనేక భాగవకకథలు కలవు. వాని నశడు రసవత్త రముగా 
తీర్చిదిదైెను. వానిలో |పహ్హాదో పాఖ్యానమునకు ఒక వై శిష్ట్యము కలదు. హిరణ్య 
కశిపుడు సైతము (పహ్హామని విష్ణుభక్తి పభావముచే భాగవతోత్తము డయ్యె నను 
అపూర్వకల్పన మందు కలదు, మరియు నూరన జడభరతోపాభ్యానము, 
మాంధాతృచరి తము, తారాశశా.క వృత్తాంతము మొదలగుకథలను సామర్థ్యము 
తో నిర్వహించెను. ఇవియన్నియును ఒక యెత్తు. సూర న చితించిన 
శ్రీకృష్ణచరి తఘట్ట మొకయెత్తు. ఇతడు మారనవలె పురాణశ్లైలిని సారసుంద 
రముగా వెలయించినాడు, 


విష్ణుపురాణమును నాలుగంశములలో అనువదించిన మరియొకకవి కలి 
దిండి భావనారాయణ( 16 శ.). ఈతని అనువాదము సమ్మగము కాదు. చాల 


వరకు మూలవిధేయము. ఎడనెడ అమూలకము లైన భావములను, వర్గనలను 
4) 


50 వు రాణ వాజ్య్ఞాయము 


కూడ ఈకవి యొనర్చినాడు. చృకపురి రాఘవాచారి రచించిన విష్ణుపురాణ 
మొండు కలదు కాని అది సంస్కతపురాణమునకు అనువాదము కాదు, 


భాగవతమహాపురాణములోని కొన్నిస్మూంధములను మాతమే తెలుగు 
చేసిన కవులు కొంద రున్నారు. మడికి సింగన దశమస్కంధమును, హరి 
ట్టు షష్ట, ఏకాదశ, ద్వాదశస్కంధ ములను, జనమంచి శేషా. దిశర్మ దశమ 
స్కంధమును, మిన్నికంటి గురునాథశర్మ ఏకాదశద్వాదళస్కంధములను, శ్రీ 
మద్గురుభాగవత మను పేరను కొవ్వ్యూరి పట్టాభిరామయ్య గారు వకాదళశస్కం 
ధమును, సంపన్ము డుంబ (శ్రీరంగా చార్యగారు [పథమ ద్వితీయ పంచమదశమేకా 
దశద్వాదశస్కంధములను అనువదించిరి. హరిభట్టు వరాహపురాణమునందలి 
ఆదికాండనుమూతము తెలుగుచేసెను. ఆతడే విష్ణధర్మోత్తరఖండమునుగూడ 
ఆనువదించినాడు. వాయుపురాణమునందలి మాఘమాహాత్మ్య్యమును ఒడ్జెపాటి 
'పెద్దనకవి (16 శ) ఆనువదించె నని తెలియుచున్నది. (బహ్మాండపురాణాంత 
ర్లతము లైన అంశములను గై కొని రచింపబడిన గంథములు భ(దకవి లింగకవి 
రచించిన ద్విపద దేవాంగపురాణము, నుదురుపాటి వెంకటకవి మల్లుపురాణము. 


tx 


9 


అష్టాదశ మహాపురాణములలో కొన్ని శ్రీమద్భాగవతమునకు బదులు దేవీ 
భాగవతమును, వాయపురాణమునకు బదులు శివపురాణమును పేర్కాను 
చున్నవి. పురాణవిమర్శకులలో కొందరు వాయుశివపురాణము లొకటి 
యనియు, దేవీభాగవతము కంచె (శ్రీమద్భాగవతము [పాచీన మనియు తలంచు 
చున్నారు. తెలుగున భాగవతముతరువాత (పజాదరణము పొందిన పురాణము 
దేవీభాగవతము. మహాపురాణముగా దానిని లెక్కి ంపనంత మా|త మున దాని 
_పతిష్టకు వచ్చిన నష్ట మిసుమంతయు లేదు. 


గాయ తీమం|త (పాశస్య నిరూపణాత్మకమును , శక్తి మాహాత్మ్య వర్ణన 
(పధానమును ఆమిన దేవీభాగవతము ఉపాస పలకును, (తివిధగుణ_పవృత్తు లైన 
సామాజికులకును సమముగా సంతోషము నీయగలదు. పాశవిక మైన దానవ 
శక్తిని నశిపచేయుటకు దై వశక్తులు దేవీరూపము దాల్చి విజృంభించిన రౌదరస 


పురాణ వాజ్మయము 51 


ములును, దేవీమంతవరబలపసాదసిద్ధు లైన భక్తులు రామితార్థసిద్ధ 


కథాఘటములును ఈపురాణమున సహజ మైన ఆసకి ని కలించెడి కథార 
ట థి 


లైన కిని కల్లి 
ములు. ఈపురాణము మంతశాస్తరహస్యములకు _పసిద్ధి, కావున 'దేవీభాగ 
వతాను వాదకుడు కవియైనంతమ్మాతమున చాలదు. అతడు ఉపాసకుడును, 
మం|తవేత్సయు నై యుండవలెను. _ తెలుగున దేవీభాగవతము ననువదించినవా 


రందరును అట్టివారే, 


కీ. శ. 1రివ శతాబ్ది చరమపాదమునందును, 19వ శతాన్టిపూర్వార్ధము 
నందును నివసించిన ములుగు పాపయారాధ్యులు దేవీభాగవతమును తెలుగున 
మొదటిసారి అనువదించిరి. వీకు ద్వాదశారాధ్యులలో ఒక రగు వేమనారాధ్యుల 
వంశమునకు చెందినవారట. వారి మొదటిపేకు సంగమేశ్యరశాన్ర్రి. వారు 
ఆరాధ్యులయ్యున అదై ఇతభావము కలవారు. వా రనువదించిన దేవీభాగవతము 
తెలుగుదేశమున ఆత్యంత పచార మందినది. క్రి శ. 19వ శతాబ్దికి చెందిన 
(తిపురాని తమ్మయకవి దేవీభాగవత ము ననువదించె నని వారిపుతులు (సిద్ధ 
కవులు నైన వెంకట సూర్య పసావ రాయకవి తన నిర్వచనకుమారసంభవ అవ 
తారికలో పేర్కొనినాడు. కాని, అది నేడు మనకు లభించుట లేదు. 


నేడు దేశమున అత్యంత పచారమున నున్న దేవీభాగవతము దాను 
(భ్రీరామకవిగారిది. (19 భ్‌ ఉత్తర; నే డిది తెలుగువారి పూజాపారాయణము లకు 
పాతమై అలరారుచున్నది. శ్రీరామకవిగారు ఆధునికథ్రీనాథు లని (పళస్తి 
గాంచిన విద్వత్కవులు. ఏరు సరళము. స్వతంత్రము నై_న కవితచెప్పగలిగిన 
 డిట్టలు. దేవీభాగవతమును ఏరు ఆభ వుగా ఆరునెలలలో అనువదించినారట! 
సమకాలీనులు, దేవీభాగవత అనువాదకులు అయిన చెళ్లపిళ్ల వేంకటకాస్తు9లవారు 
ఈదేవీభాగవతమునకు విపులపీఠిక (వాసి అందలి కవితావిశేషములను _సశం 
సీంచిరి, సమకాలీనుల (పశంస నందిన ఈ|గంథము |పశస, మనుటలో విప 
తిపత్తి యుండదుకదా? వీరి అనువాదము మూలాతివిధేయి కాదు, ఆతిస్వతం 
(తము కాదు. ఎడనెడ వీరు స్వకపోలకల్పనలతో ఉపాఖ్యానములను, పాత 
చితణమును, నన్ని వేశచారుత్యమును, సహజవర్ణనలను రక్కికట్టించిరి. ధారాళ 
“మైన వారికవితాధార పురాణశె లికి చక్కని యుదాహరణము. 


శు చన ఉల న 
వః పురాణ వాజ్బాయము 


ప్రవధానకవికాచతురానను లైన తిరుపకివెంకటకవులును దేవీభాగవతము 
చామకవియనువాదము టం. పా్యాతము క కాగా వీర 
శసికి నింయమెనది. ఈఃజంటకవులు దేవీభాగవతమును 
యత నిర్నించిది. అంచువలన అది ఆనువాద మన్న *=కయే 


జో 
దు. తిరుపతివేంకటకవులు ఇందు నన్నయగారి పసన్న క ధా 


| 
{EA 

న 
గి 
క 
Fs 

గ్రా 

శ్ర 
ix 

జ 

es 

a! 


J 
రి 


ట్‌ి € 
(య 
ల్‌ y 
క్ర 
fa 
ల్లు (oh 
0 
es 
[| 


యుక్తిని, తిక్కూనగారి కావ్యకళాశిల్పరహ స్య ములను, స్వీయకవితామాధు 
ందు మేళవించి రచించిరి. ద్యాదశకాండ నుండిత మైన ఈపురాణరచన 
తికుపతివేంకటకవులతోపాటు వారికి సన్నిహితు లైన మరికొందరు 
కవులుకూడ భాగస్వాము కై థన్యులై రి నవమస్కంధమున మొపటిఅముడుడు 
చివరి రెండుఅధ్యాయము న క గ కుమారు తై న వేంకటావధాని 
గారును, ప నిశ్శంకుల కృష్ణమూర్తి శాన్ర్రీగారును. ఆకొండి 
'రామమూర్తిగారును, చళమస్కంధమును వేంకటళార్రిగారి పినతర్మడికొమరులై న 
వినవేంకటకాన్రుగారును రచించిరి ఇ ట్రీననమదళమస్క_ంధములుకాక మిగిలిన 
1గంథమంతయు తిరుపతివేంక టకవులరచనమే, శిష్యులకు తమతోపాటు పీట 
వేసి కూర్చుండబెట్టుకొనిన తిరుపతి వేంకటకవులు హుళక్కి భాస _రునికన్నను, 
బమ్మెరపోతరాజుక న్నను ఏమా,తము తీసిపోరు. 


ఆధునికులలో ఈపురాణము ననువదించినవాము జనమంచి వెంకటసు;బ 
పహ్మాణ్యశాన్త్రిగా రు గద్యానువావమును వెలబుంచినవారు సరిపల్లి విశ్యనాథకా స్రీ, 
స్టానాపతి రుక్కిణమ మ్మగారలు. కవిస్యమాట్‌ శ్రీ నోరి నరసింహకాన్రిగారు న 
న నందలి మూడు స్క ందధదములను చంపువుగా ననువదించిరి. ఏలనో 
కృరాణానువాదమును పూ రిగావింపరైరి, దేవీపూజలు, నవరా త్యుత్సవముబలు 
తెలుగునాట జరుగుచున్నంత వరకు దేవీభాగవత పచారమునకు తిరుగు లేదు. 


శివపురాణానువాదమును శ్రీముదిగొండ నాగవీరేశ్వరశాస్త్రిగా రొనరించిరి 
(£947). సృష్టి, సతీ, పార్వతీ, కుమార, యుద్ధ, లీలా, లింగావిర్భావ, ఉమా, 
శ కైలాస, వాయవీయ, విద్యేశ్వరఖండములీయనువాదమున కలవు. మూలమునందల్రి 
సంహితావిభాగము సీక్రవి అనుసరింపక ఖండవిభాగమునుమాాతమే (గహించెను. 
శా న్ర్రీగారి ఆనువాదము మూలవిధేయముకాదు. పార్వతీ, కుమార, లింగవైభవ 
ఖండములను ఆయన విస్తరించి రచించెను, ఉమా, లీలా, కైలాస, వాయవీయఖండ 
ములను సం్యగహించెను. సృష్ట్యాదిఖండ ములను తాన సళ రచించెను. 


ర 


పురాణ వాజయము ర్‌ 


మూలమునందలి పునరుక్త ము లైన కథార్థములను తొలగించెను వాయవీయఖండ 
మునందు ఉపమన్యు కథకు మారుగా పద్మపురాణాంతర్గత మైన మార్క_ండేయో 
పాభ్యానమును [గహించెను. నమయోచితముగా ఈపురాణమున భాగవతస్కా_ం 
దాదిపురాణములనుండియు మహాభారత మునుండియు క థార్భములను, భావములను 
సౌందుపరచెను. ఆధునికయుగములో మూలవిధేయదృష్షినివీడి స్యతంత|పతి 
భతో నిర్మింపబడిన పురాణములలో ఇది యొకటి. 


శివపురాణభాగ మైన జ్ఞా నసంహితను ముతి పగడ భుజంగరాయకవి 
మూడాశ్యాసములలో అనువదించెను. ఇళ్లుందరో మహానుభావులు పురాణాను 
వాదములను చేసిరి. వారిని, వార్మిగంథములను సమ్మగముగా 'పేర్కానుట 
సాధ్యముకాని పమ 

జః x సః ఖం 

తెలుగుకవులు మహాపురాణములపై మాపిన మక్కువ ఉపపురాణములపైె 
చూపింపలేదు. ఆం(ధీకృతము లైన ఉపపురాణములసంఖ్య అత్యంత స్వల్ప 
మగుటయే దీనికి తార్కాణము. ఉపపురాణములను పురాణములే ఖిలము లనియు, 
అ|పమాణము లనియు గర్హించిన సందర్భములు కలవు. ఆపమాణపురాణములను 
తెలుగుకవులు గౌరవించలేదనుటలో కొంత జౌచిత్యము లేకపోలేదు. సంస్కృత 
సాహిత్యములో పురాణముల కున్న (పాము ఖ్యము ఉపపురాణములకు లేదు, 
తెలుగున (_పసిద్ధికెక్కి పదికాలములపాటు నిలువగలిగిన ఉపపురాణము ఉత్పత్తి 
కాలేదు. ఉపపురాణానువాదములలో పేర్కొనదగినవి ఆదిపురాణము, ఆదిత్య 
పురాణము, కల్కి పురాణము, గణీశపురాణము, మొదలనవి. జఆదిపువాణముము 
సర్వ దేవకవి అనువదించినట్టు తెలియుచున్నది. ఆదిత్వమును ఎలకూచి విను 
యాడిత్యు (17 శ.) డనువదించెను. కాల్క్మ్యమును చిలకపాటి రామానుజశర్మ 
చంపువుగను, పువ్వాడ బాలకృష్ణరాపు వచనకృతిగను నిర్మించిరి. గణీశపురా 
ణమును శ్రీపాద కృష్ణమూర్తి ళాన్రిగారు తెలుగుచేసిరి 


10 


తెలుగున పురాణములు కాని పురాణములు కొన్ని కలవు వానిని మహో 
పురాణము లన.ట కవి [పాచీనములు' కొవు. ఉపపురాణము లనుటకు ఉప శుత్రి 


56 


మలలోని సృష్టివర్సనమును పురాణలక్షణముకొరకు సిర్వహించినను, భావనా 
బుషిచరి తమును విస్తరించి రచించి భావభావనాబుషిమాహాత్మకరల 

చూపినాడు. పోచిరాజు వీరనామాత్యుడనుకవి సృష్టివర్ణవమును వదలి భావనా 
బుషిమాహాత్మ్యమునే చంపూకావ్యముగా నిర్మించెను ఇతనికాలమునాటికి (19వ 
శతాబ్ది) పురాణచిహ్న మైన స్ఫృష్షివిద్యావర్థనము వెనుకపడుటయే కాక, ఉషా. 
ఖ్యానము - పురాణము - మాహాత్మ్య 
పోయినది. మొత్తమునకు ఈపురాణము మొదట ఒకి కులముయొక్క_ చరిత మె, 
ఆపై వంశకర్శలచరిత మై, తరువాత వంశోద్దారకుని మాహాత్మ్యముగా పరిణ. 
మించినది 


ఇట్టివె విశ్వబాహ్మణ_వైళ్యాదికులముల ఉత్ప త్తివికాసములను చెప్పెడి, 
వంశ పురాణములు మరికొన్ని కలవు. విశ్వకర్మవంశచరి తను వెంకటార్యుడను 
కవి విశ్వకర్మపురాణ మనియు, మరియొక కవి విశ్వ బహ్మ పురాణ 
మనియు రచించిరి. వెళ్ణపురాణమును భాన్కరాచార్యుడు రచించెను. ఇట్టి 
మనువంశపురాణము, గౌడపురాణము, సాగరపురాణము మొదలై నవి. 


గీ 


ఈశతాబ్దిలో వెలసిన మరిరెండుపురాణముల నిచ్చట పేర్కానవలసి 
యున్నది. ఒకటి - సూతపురాణము; రెండవది ఆంధపురాజము. సూతపురాణ. 
కర్త కిపురనేని రామస్వామిచౌవరిగారు. పురాజములన్ని టిని జార్మితకదృష్టితో 
పరిశీలించినచో నిలువబడ వనియు, ఆందలిక ధ లన్ని యు కల్పితము లన్నియు, . 
పురాణములు పిట్టకథలకు పుట్టనిళ్ల నియు వారు భావించిరి. తెలుగు దేశమున ఆర్య 
_దావిడజాతిభేదమును గూర్చిన భా'వవిష్టవము నాయన తనసాహిత్యముద్వారా 
(పచారమునకు తెచ్చెను ఆర్యులు (దావిడజాతిని మోసగించి, వారిసా! మాజ్య్ఞ 
మును జయించి కొల్పగొట్టి రనియు, అగ వరమ. లవారు ఆర్య సంస్క గ్రాలతి పేరుతో 
మిగిలినకులములను అణచివేసి రనియు, చెసె ప్పెడిభావములను పబోధించుటకై 
వారు సూతపురాణమును వినిర్మించిరి. దానిపై అనేకవాదోపవాదములుకూడ 
జరిగినవి. పురాణము నొక భావవిష్టవమునకు వాహికగా తీర్చిదిద్దువెఖరి యిందు 
కాననగును, మధునాపంతుల. సత్యినా రాయణశా స్రీ గారు ఆం|ధచకితలోని ఉేజ్జు 
లెతిహాసఘట్టముల నెన్నుకొని ఉదయపర్వము మొదలుకొని నాయకరాజపర్వము. 
వరకు తొమ్మిదిపర్యముల కావ్యముగా 'తీర్చిడిద్ద దానికి ఆం;ధపురాణ మని 
'పేరిడిరి. భావకవిత్యశాఖ యగు [పబోధకివిత్వలక్షణ ములిందు కొనవచ్చు- 


67 


టో i: ఖో 1 షు జ ఖో 

చున, ను. ' పాదీనాం| ధ చరి, తాధ్యాయముల రసవత్తరవర్ధిన మిందు కలదు రావుని 
చున్నాను. _ 

i (౫ if ఈ 

ప్తురాణనామ మందులకు సార్థక మని కది ఢావించియుండవచ్చున గు. ఇతివోస 

కథాకావము పురాణనా మముతో వెలసిన ౧ని స్పష్టము. సురాణ|ప క్రియను 


జాం దగ 

ఆధుసికు లెటి[ప పయోజనము నాౌశళించి మలచుకొనిరో ఈరెండ.కావ ములవలన 
డి 

నకు తెలియుచును ది. అందువలననే అవి పురాణములు కాని పుర్చాము లైనవి. 


a 
4% ఖః 3 వి 
ప గ శ 14 whey (స్లో 

పురొణ పక్రియ వేదవాజ్మయమునందే ఆఅంరురించినది. ర్హ|సతివ Ye 
త మని పరిగణింపబడినది. ఆపై పంచలతణవిశిష్ట ఎ పట్ర 
కలత ణో శే ఎత మై విస్తరించినది. మహానురాణము అవతిరించినస. 
విజ్ఞానసర్వస్యములుగా విశ్వరూపము తాల్చినవి. నవీనమతములు ఉపపుగాణ 
లను వెలయించి పరాణ।పతిషకు ,|పాకులాడినవి, జెనాదిమతములు పంచ 
ములను వెలయించి వురాణ్యపలల్బకు | & 
కల్యాణవిశిష్ట ము లైన తీర్థంక రాదు లజీవితము లను పురాణము లనుపేర | పకటించి 

క 
నవి. మతధర్మపచారమునకు పురాణములు (పజాసాహిత్య [ష్మకియలుగా 


గు రింపబడినవి. పురాణములు దేశీయభాషలలో అనూదితము తై నవి. 
వా ఉం 


ఆం ధసాహిత్యమున మొదట వెలసినది స్వతం। త దేశిపురాణము. బీగ 
వమతమునకు మొదటిపురాణము. ఆ(పషకియ తెలుగులో వృణ్టిపొందలదు. 
దిపదబసవవురాణమే కాలాంతరమున  గద్యపద్యాళ్మకముగా  వెలయవలసి 
వచ్చినది. మహాపురాణసం| పదాయము దేశిపురాణసం పదాయమును | పతిఘటించి 
నది. మవోపురాణానువాదము మొదలైనది. భక్తి మోషములకు సంగమశ్నే[గ 
ముగా ఆంధమహాభాగవత మవతరించినది. తెలుగున పురాణ[ప ప|కియ పరిపూర్ణ 
స్థితి నందుకొనది. ఈపరిణామము జరిగిన క్రీ.శ, 18వ శతాబ్దమునుండి 1కవ 
శతాబ్ధివరకు గల కాలము పురాణవాజ్మ యమునకు స్వర్ణయుగము. పురాణకవి 
[త్రయమువారి కాలమదియే. 


తెలుగున మహాపురాణానువాద మెంత పుష్కలముగా సాగినదో, పురాణ 
.ఖండానువాద మంత పుష్టిమంతముగా వర్ధిల్హినది, పురాణరచనతో కావ్యస్పృహ 
వర్ధిల్లినది. మూలానుసార ము లన వానికి రసవత్పురాణములంతటి (పసిద్ధి 
రాలేదు. పురాణము చివరకు వంశచరితలకు, ఇతిహానకథాకావ్యములకు తన 
“పేరును గౌరవసూచకముగా నిలుపుకొన్నది, ఆధునికసాహిత్యయుగమునందు 


ర = వ 


పురాణ; పృకియ | _పాచిననం్యపదాయమును పోషించు కవితాలహరిగా సాగవచ్చు 


చున్నది. దానిని స్థాలీపులాక న్యాయమున  సమీక్షించుటయే ప్రస్తుత 
పయశ్నము. 


పురాణము అనేక శే తమాహాత్మ్యములకును, కావ్య! పబంధములకును 
తదితరము లైన సాహిత్య|పకియలలో పెక్కింటికిని వస్తు'పదానము చేసి వాజ్య 
యవికాసమునకు తోడుపడినవి. పు రాణకథలు కల్పనకు కల్పవృక్షములవంటివి. 
తత) -ల్పవృక్ష ఫలసారము ఆంధసాహిత్యజగత్తును రసరంజిత మొనర్చినడి, 
(ప పసిద్దపాబీనాం ధకవులెల్లరును (బహ్మాండాదినానాపురాణవిజ్ఞాననిరతు ౪. విశ 
విజ్ఞానభాండారము లైన పురాణములను అధ్యయనము చేయట అనగా వాజ్మయ 
మహాసాగర మును ఆపోశన పట్టుటయే. వేదార్థబృంపహితము లైన పురాణములు 
భారతీయసంస్కృతికి ఆలవాలములు. వాని పర్యాలోచనము భారతీయాత్మను 
దర్శించుట కనువైన సారస్వతయోగవి శేషము. 


'దేశ భాషలందు తెలుగు లెన్స 


నా 


హహ య సవన 
క ర్‌ ae న 
గట. న్‌! ||" iF: wai HS 


a క్ష ఎపీ i MS నే pa 


(పపంచ తెలుగు మహా సభలు 
1975, ఏపిల్‌ 12 — 18 


WEE 


(వవంచ తెలుగు మవోనభో 


| 


uw 
Wy "a 
Suen) $ 
4 4 గక 
Mr న్‌ 
॥ 
or + 
. ar 
లీ ప! 
గ. . 
శ్ర 
Uy 
PRT |. 
[గగ i 
em! ' 
44 


అ ఆరం కుర 


రచయిత 


డౌ! బి. వి. సుబహ్మణ్యం 


రీడరు, తెలుగు శాఖ 
ఉస్మానియా విశ్వవిద్యాల యము 
హె దాదాదు. 


| 
meron HER | ' 
' Uh 
టి నో hn ir Wek 
(|. 1. ag Al (11 1 Ny స! / 
i (1 Mim 1 W 1 12 గ... | 
/ 1. WR Mm 1. ' | (1... | 1111 I i jet Ws rh, ల i 
2 my I iy py | Wah, hy] న Wir ih, Il she a 1, | | 
| 0. 1 || 11% mer hl ten | 
| : ath 41 a We 1 || hl (1 yy సం /" wn LAN On ' | 1. 
న (1. Men) య. మ nu bl ni 
| hh 17 YY స్ట 
[ 71 
| సే | [ న 
HEE Mra 
om | / 1 
| . || 
iS ry 
Bern |. 1 (4 
t Wt Pi ik | | 
న, | ah en [i 
m Urry df il || | 
“itp 1 “| pret = స్ట 
న వ... aie we vere yyy 0 
Wm Mmm lsd | / a 
a i fs | wryly ఖ్‌! మ. : | 
"rl Eh pyr hh bisa pr ' 
1! ith ert hy f FIN . i 10 Wynd al | ఖ్‌ 
| hy i fy Wd UT స rife, | i |, | (1 గ /. 
hr ol క Mn | Ure my Hin y 
" ee Nw య [గ arth (| Ny hn dy poh hy 
iio a mun | qa | or 11 i 1d kn un i If 4 Wr iy Uren 


11 bh) 
| i (1, || టి ; | | 
1 Qu I |) య. hilt 1 Miah” Wy 
pj 


ఆంధ (పదెక్‌ నాహిత్య అకాడమి 


కళాభవన్‌ -హె హైదరాబాదు = 500604 


